


ఉన్నవ లక్ష్మీనారాయణ శత జయంత్యుత్సవ 
సందర్భమున జరిగిన ఉపన్యాస సంకలనము 


నయా తు అక. అగ్ని 











(పచు రణ 


ఆంధపుదెక్‌ సాహిత్య అకాడవిం 


కళాభవన్‌, నె ఫాబాద్‌, హైదరాబాదు. 


( — 
SAHITYOPANYASAMULU - 17 oN ౬న 4 


Speeches delivered by Sri Guduru Namassivaya and 


Dr. వ్‌. Gangappa on the occasion of the centenary celebra- 
tion of Unnava Lakshminarayana. 





ఆంధి ప్ర దేశ్‌ సాహిత్య అకాడమి 
హెదరాబాదు _ 500 004 


(పచురణ : 904 
(పథమ ము|దణ : ఆగసు, 1980 
(8) 


సతులు : 1000 


వెల : రూ. 1_75 


(పతులకు : 


ఆంధ పి దేశ్‌ సాహిత్య అకాడమి, 
కళాభవన్‌, పె ఫాబాద్‌, 'హెదరాబాద్‌ . 500 004 


ముద్రణ : 
కుమార్‌ _పింటింగ్‌ _పెస్‌, 


హెదరాబాద్‌ 


Paper used for Printing ofthis book was made available 
by the Government of india 81 Concessional rate. 


తెలి పలుకు 


సమకాలిక సాంఘిక సమస్యలను [పతీకాత్మక ౦గా తాత్వికంగా సంద 
ర్మించిన సాహిత్య కళాత్రపస్విగా, నవలా(ప్ర కియకు కొ త్రమలుపు కల్పించిన 
| పయోగ శీలిగా, మానవో త్రముడుగా, మేధావిగా, స్వాతంత్య సమరయోధు 
కుగా తెలుగుదేశం రాజకీయ, సాంఘిక, వాజ్మయ రంగాలను | పభావితం 
చేసిన ఉన్నవ లక్షీ నారాయణగారి శత జయంతి ఉత్సవాలను ఆంధ(పదేశ్‌ 
సాహిత్య అకాడమీ గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయ వారి సహ 


కారంతో నిర్వహించింది. 


10_4_1980 గురువారంనాడు జరిగిన ఈ ఉత్సవ సమావేశానికి నాగార్జున 
విశ్వవిద్యాలయం ఉపాధ్యత్తులు ఆచార్య భావరాజు సర్వేశ్వరరావు గారు 
అధ్యక్షత వహించినారు. ఆ సభలో “ఉన్నవ జీవిత విశేషా"లనుగూర్చి 
శ్రీ గూడూరు నమశ్శివాయగారు, “ఉన్నవ సాహిత్య జీవిత విశేషా”లను 
గూర్చి నాగార్జున విశ్వవిద్యాలయం ఆం|ధో పన్యాసకులు డా॥ ఎస్‌. గంగప్ప 
గారు |పసంగించినారు. అకాడమీ కార్యవర్షసభ్యులు ఆచార్య తూమాటి 
దొణప్పగారి పర్యవేక్షణలో ఈ సభ జయ పద౦గా జరిగింది 


శ) గూడూరు నమశ్శివాయ, డా॥ ఎస్‌. గంగప్ప గారల (పసంగా 
లను ఈ పుస్తక రూపంలో అంది సున్నాము. ఈ వ క్రలక్తు మా 
కృత జతలు, 

చు 


యాద రాబాదు, ఇరివెంటి కృష్ణమూర్తి 
1.8.1980 కార్యదర్శి 


శ) ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి 


జీవిత విశషాలం 


(6) గూడూరి న మళ్ళివాయ 


స్త్రీ జనాభ్యుదయానికై అచంచల దీక్షతో తన జీవితకాలమంతా కృషిచెసిన 
సంఘ సంస్కర్తగా, (పత్యేక ఆ. (ధరాష్షైంవ్యమ నిర్మాతలతో ఒకరుగా, గాంధీజీ 
అడుగుజాడలలో భారతజాతీయోవ్య మం నిర్వహించిన స్వాత ౦_త్య నముర యాలు 
డుగా శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ పంతులుగారు. తెలుగు జాతికి చిరస్మరణీయుడు, 
వ్యకిగా ఆయన సౌజన్య నొహోర్ల ములు మూ గ్రిభవించిన సంస్కృృతిపరుడు, 
మితముగా స్మితపూరవ్రకముగా మాటలాడు మృదుధాషి. చేనట్లిన కార్యాన్ని మిన్ను 
విరిగి మీదపడినా పట్టుద లకో తుట్టతుదవరకూ నిర్వహించే కార్యదటిడు. పారత ౦|| త్య 
శృ ౦ఖలాలలో [మగ్గిపోతున్న జాతికి విముక్తిని (ప్రసాదించిన బతక సుర 
యజ్ఞంలో తానూ ఒక సమిధఐన త్యాగమయ శీలి. నిర్విరామ _పజాసే వతో నిస్వొా వర్ల 
దేశసేవకో తెలుగుజాతిని మెలొ్యాల్సి న వై తాళికులలో (పథముడు లక్ష్మినారాయణ 
పంతులుగారు, 


తెలుగు చెశమంతా ఉన్నవవారి కార్యక్షే.తమె అయినా జన్మమిచ్చిన స్టలము 
మాతం గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకారొ ఉన్న సములూరు పాడు | గామం, 
జననం 1877వ సంవత్సరం డిసెంబరు (వ తేదీ, అనగా, (ఏ|కమనామ సం॥ 
కంర జ. 80 మంగళవారం. 


ah 


తల్లి. శషమ్మగార్హు. తండ్రి. (శ్రీరాములుగారు. వీరు అచలయోగమను 
కుండలిన్‌ నిత్యసాధకులు . ఆయనకు కులతతాషలం"టి గౌరవం లేదు. ఆ సంన్కా 
రమే తరువాత కుమారునకు సం|కమించి ఉత్తమ సంఘసంస్క ర్రగా తీర్చిదిద్దాయి. 
పన్నెండు సంవత్సరాల వయస్సులోనే లక్ష్య్మనారాయజగారికి ఉపనయన సంస్కారం 
జరిగింది. గాయ్యతి మం|తంతోపాటు అచల సిద్దాంతానికి సంబంధించిన ో“జఆకాశొ 
తృతితంతో యం_యధాగచ్చతి సాగరం” అని కూడా ఉపదేశించారుట. అప్పటిశే 


భారతం చాగా చదివి వంటపట్టంచుకొన్నారు ఆయన. అ పినవ ఆఅఆయనచేత్ర అచల 


2 


బోధ | గంథాంలో పోకల శేషాచలనాయుడుగారి పరమనద మార్గము, తరిగొండ 
వెంగమాంబగారి రాజయోగసారము, ఖాగవతులవారి శుద్ద నిరుణత త్ర కందార్హాలు 
తండిగారు చదివించారు. కుండలినీ యోగసాధన చేయలేదుకాని అచల సిద్దాంతాలు 
మా[ళతం కొంతవరకు అవగతం చేసుకున్నారు. ఎ సేరుతోటీ పిలవకుండా 


మానసికంగా ధ్యానం చే చేసినా, ఏ భాషలోనయినా ఏ పేరుకోనై నా “అల్లా” అన్నా, 


ఈ కా 
చే; అన్నా, “సో లేరమ్మ” అన్నా, 4డ్రార్టీ” అన్నా మన మనస్సు కి కొంతవరకు 
లో టీ నాపి మ త్న 
లగ్నమవుతుందని చిన్నునా ౭ గాయ తీ నుం|తం ఉగదేశించిగప్పుదే తండి చెసిన 
బోధ తలలోకి ఎ కుక . చిడ అడక్య్థాపోయినా పెంచేవాడు తనవె పుకు దిష్పుకొని 
C3 రు 
మేలు చేయవలెగడా ! డీనికితోడు విద్యార్ధిగా ఉన్నపుద రాజారా మ్మాహసరాయలు, 
డూ 


దయానంద కరకర: అనీబిసెంట్‌ మొుదయిలయినవారిని గురించి తెలుసుకున్నారు. 
అన్నీకలసి ఉన్నవవారిని ఇంతవానిని చేసినవి. !! 


లక్షీ నారాయణగారి ఉన్నత విద్యాభ్యాసమ మంతా గుంటూరులోనే జరిగింది. 
ఆయన ఏ. యి. యల్‌. యం. కళాశాలల (ఇప్పటి ఆం|ధ కై క్రైం స్తవ కళాశాలలో) 
1897 లో మెజిక్యులేషను, తరువాత యఫ్‌. ఎ. కాసు వరకు చదివారు. తరువాత 
రాలి కంపెనీలో ఒక సంవత్సరం క్యాషియర్‌ గా "ఉద్యోగం చేశారు. అనంతరం 
ఉద్యోగానికి స్వ సెచెప్పి న్యాయవాది చదువుకు పూనుకున్నారు. 1000 నుంచి 
ere న్యాయవాదిగా పాక్తిసు |పారంభించడంతో ఆయన సంఘ సంస్కరణ 
ఉద-మం నిరాటంకంగా కొనసాగించడానికి మంచి అవకాశం ఎర్బడింది. దానికి 
వ వ అలచ్ముడదాయమ్మగారి శ్ర తం తన్ను 


ఎన్ని 
ఆగత 
చై 


చిన్న తనములో చడివిన పోతన భాగవతములోని “తమనందు నిఖిలభూతము 
జ 


మురోని చ*ోఒరులేయవి యుసరించిన, నరవర: అ(పియము తన మనంబునకు” 
ఆన వకామ్ము నీతముంజరిలోని “ఉపకారికి నుపకారము విపరీతముగాదు సయ వివ 
ము ఆయనకు జీవిత పరమార్లమును ఉద్బోధించినవి. 

హా 


లక్ష్యనారాయణగారు 1018 వ సంవత్సరంలో బారిస్టర్‌ చదవడాని ఐర్హండు 

శం వెళ్ళారు. అకడ ఉన్న డోజులలో ఆయనకు ఐర్హ డు న స్వాతం (తో ్యద్యమ 
నాయకుడెన “డి నెలరా”తో సన్ని హితపరిచయ మేర్చడి ౦ది. ఐరిష్‌ (పజిలు 
స్వారు త్యంకోసం సాగిస్తూవచ్చిన పోరాటాలు ఆయనమనస్సులో అంతకుపూర్వ మే 


3 


నాటుకొనియున్న స్వాతం[త్య భావాలను మరింతగా ఉద్దీప్తం చేశాయి. డబ్లిన్‌ 
నగరంలో ఎక్కడ ఏ రాజకీయ మహాసభ జరిగినా ఆయన హాజరయే్యవాడు. ఒక 
నాడు “లాన్సుబర్‌” సభలో ఒకదొర (ప్రసంగిస్తూ నల్ల కూలిలను త వంగా విమర్శిస్తు 
న్నాడు. సభలో వున్నవారంతా కోట్లు, కాఫింగు తలకాయలతో | పకాశళి స్తున్న 
మహానుభావులే । సభ మధ్యలోనుంచి ఒక తలపాగావ్యక్తి లేచి “నేను నల్ల వాడినే. 
నల్ల వాళ్ళను అవమానిస్తూ మాట్లాడినందుకు క్షమాపణ చెప్పక తప్పదు” అంటూ 
ఆ దొర ఉపస్యానాన్ని నిరససూ పసంగించాడు. సభలో వున్నవారు ది గ్భాంతు 
లైనారు. ఆ యువకుని మానవశతాదృక్చథానికీ, నిర్చీక చి తవృ త్రికీ వారికి ఆతని 
పట్ల ఎంతో వాత్సల్యం కలిగించింది. ఆతలపాగా వ్యక్తి ఉన్నవ అశ్కి నారాయణ 
గారె! 


నాటినుంచి తనజాతి సంనగ్చాతిపట , సం[పదాయాలపట , వు కిత్వంపట్ల 
లా రా మాలే వ్‌ 
ఆయనకు విశేషమైన అభిమానం పెరిగింది. తాను తలపాగా ధరించడ మెకాదు. 
తనతోపాటు ఉన్నళవిద్యశై కర ౦డు వచ్చిన ఆధ విద్యార్థలంవరిచే తా త లపాగాలు 
ధరింపజిశారు. వాళ్ళ కొన్న హాట్లు తగలబెట్టించారు. ఆ దేశపు గుడలు ఎవ్వరూ 
కొనరాదని (పతిజ చేయించారు. తాము ధరించే ఉన్నిబట్టలు భారతదేశం ను౦చే 
తెచ్చుకోవలె నన్నారు. ఇట్లాగా, ఐర్హండులో చదువుతున్నప్పుడే ఆయని విదేశీవస్తు 
బవావ్న సుతో కః విదేశీ ఆచార దిహిషా, రానికి కిరాడ్రా ఉద్యమం పారం 
భించారు. మద్య మాంసాలు సేవించమనీ, మహిళలజోలికి పోమని వారందరిచేత 
(పమాణాలు చేయించారు. మధ్యలొ కత సారె సెలవుల్లో స్వ దేశా నిక వచ్చారు, ఆం|ధొ 
ద్యమం గూర్చి గుంటూరులో శ్రీనివాసశాస్త్రి (పసంగించిన సభకు ఉన్నవ వారే 
అధ్యక్షత వహించారు, “రాజకీయ స్వాతం త్యం లేనిదే ఏ ఇతర సంస్కరణ ఉద 
మాలూ సత్ఫలితాలు ఇన్వవనీ, ఐరిష్‌ (పజలలాగా భారతీయులుకూడా స్వరాజ్యం 
కోసం పోరాటం సాగించాలసొ ఆయన ఆ సభలో చాటి చెప్పారు. 


ఉన్నవవారు. బారిస్టరు పరీక్షలో కృతార్జులె 1816 లో స్వ దేశానికి కంల 
వచ్చారు. మాసు హైకోర్లులొ న్యాయవాదవృ శ్రి (పారంభించారు. కావి ఆక్కడ 
భార్యకు అనారోగ్యంకారణంగా వారు ఎక్కువకాలం ఉండలేకపోయారు. మ(దాసులో 
నున్నప్పుడు కాకీనాధథుని నాగశ గషరరావు సంతులుగారి వంటి ఆఎ[ధ (ప్రముఖులతో 
కలసి ఆం ధులకు [పత్యేక రా జకీయస౦ ఘం ఎర్చడడానికి కషి చేశారు. 1017 
ఎ(పియలు 10వ తేదీన ఆం దప్శతికా కార్యాలయంలో ఆంధ సాయకుల సమా 


4 


పెశంలో సంఘ నిర్మాణానికి తీర్మానాన్ని (పతిపాదించడమేకాక, ఆ సంఘానికి ఒక 
కార్యదర్శిగాకూడ ఎన్నికై నారు లక్ష్మీనారాయణగారు. 


ఆం(ధోద్యమం 


ఉన్నవ వారికి సంఘ సంస్క-రణోద్యమం, రాజకీయోద్యమం రెండూ రెండు 
కళ్లు. రాజకీయంగా స్వెచ్చాస్వాతం[త్యాలు లేనిదే సరము సంస్యారణ సాధ్యం 
కానని |గబాంచినవాడు ఆయన, రాజకీయోద్యమాలలో డెళభ క్ర కొండా వెంక 
టప్పయ్య పంరులు ఆంధ రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, విశ్వదాత కాశీ 
నాధుని నాగశ్వరరావు పంతులు మొదలై నవారితో కలసి [గ్రామ [గామాలల్‌ 
పర్యటించి జాతీయ నిర్మాణ కార్య(కమాలను గురించి (పచారంచేసి జాతిని జాగృతం 
చశారు. 1910 లో ఏలూరులో జరిగిన కృష్ణా మండల సంయు క్ర సభలలో మొట్ల 
మొదటి భాబా రాష్ట్ర నిర్మాణము కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేది మధు 
సంవత్సర మె విశాలాంధ నిర్మాణానికి అఖండ(పవచారం చేశారు. 1812 మలో 
కల్తి, గుంటూరు సంయుక్త సభలు నిడదవోలులో జరపడానికి చాలావరకు ఆయినే 
కారకులు. అ సభలలో మ్మదాసు, మైనూరు. హైదరాబాదు, మహారాష్ట్ర, ఒరిస్సా 
|వాంతాలలొ వున్న ఆం|ధ [వాంతాలను కలపి జొన్నవితుల గురునాధంగారు, 
ఉన్నవ వారు ోవిశాలాం| ధ్‌ దేశ పటాన్ని తయారుచేసి | పదర్శించారు. ఆ తరు 
వాత 19193 మె 28వ తేదీన బావట్ల లో పథమాం(ధ మహానభలు జరిపినప్పుడు 
ఆవ్వోనసంఘ కారఃదర్శులలో ఆయన ఒకరుగా పున్నారు. ఈ సభల తర్వాత స 
ఆయన ఐర్హాండు వెళ్ళడం జరిగింది. ఐర్లాండు మండి తిరిగివచ్చినతరువాత కూడ 
రెపల్లైల్‌ జరిగిన గుంటూరుజిల్లా సంఘ సంస్కరణ మహాసభ అ] గాసనాధిపతిగా, 
కొవూరులొ' జరిగిన కృష్ణా మండల సంఘ సంస్యరణసభకు ఆధ్యకుడుగా ఆయన 
ఎన్నోవిధాల. [పజాహృవయాలను పదీ ప్పం చేశారు. 1818లో స రెనప లైలో 
జరిగిన గుంటూరు మండల రాజకీయసభకు ఆహ్వాన సంఘాధ్యుకులు లక్ష్మినారాయణ 
గారే. అదె సంవత్సరం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి అవ్యక్షతసె 
స తెసపల్సి లొ గుంటూరు జిల్లా అవసరాం|[ధ రాష్షష్ణయ మహాసభ జరిగింది, 
ఆ సభలొ, మాంచిగ్సు మంత్రి | పతివాదించిన రాజకీయ సంన్య-రణలు కేవలం 
నేతినవీరకాయవంటివనీ, ఈ (పణాళికవల్ల (ప్రజలకు కట్టు గుడ్డ, తిన తిండి లభించ 
వనీ నిర్భయంగా చాటి చెప్పారు లక్ష్మినారాయణ పంతులుగారు. ఆ తర్వాత 
| బిబెషు ప్రభుత్వం అరెస్ట్లుచేసేనాటికి ఆయన గుంటూరుజిల్లా కార్మగసు సంఘానికి 
అధ్యకులు. 1821లో పాత పొన్నూరులో జరిగిననభ చిరస్మ రణియమెనది. పాత 
పొన్నూరు చెరువుగట్టు (సకగ్రానే పందిళ్ళు వెయించారు, ఈ సమౌావెశంలో నే 


ర్‌ 


శాసనధికాాారం చేయాలనీ, సత్యా గహోద్యమాన్ని నడపాలనీ దుగ్గిరాల గోపాల 
కృషయ్యగారు వాదించారు, గొల్ల పూడ పీ తారామశాస్త్రిగారు వగ రాలు సత్యా 
ఓం 
| గహోద్యమానికి దేశమంత తయారుగాలేదనీ అఖిలభారత కౌం|గెసు ఆమోద 
ముద కూడా లభించ లేదనీ, | పస్తుతానికి వాయిదా వేద్దామని [(పతిపాదస చేశారు. 
మన గుంటూరు మండలం రాజకీయంగా సంపూర్ణ చైతన్యం పష నల. వెంటనే 
సతాగహం ప్రారంభించుదామని గోపాలకృస్లయ్యగారు పట్టు పట్టడంతి' సభ జయ 
జయ ధాఇనాలతో తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సభలి న దుగ్గిరాల గోపాల 
యం 


కృషయ్యగారిని “ఆంధ రత్న” బిపదుతో సతారించారు ఉన్నవ లక్ష్మీనాయణ గారు. 
ae 


ఈ విధంగా మొదటినుంచి కాం గెసు రాజకీయాల్లోను, సంఘ సంస్కరణ 
పధాన క వమా పజాడఉద6మ ని , ,పత్వక కార 
ఉద్యమాల్లి ను _పధానప్యాత వహించి | శాఉద్యమ నిర్మాతగా, (ప్రత్య || 
క రగా కృషిచేసి (పజల హృదయాలను, ముఖ్యంగా యువకులను ఆయన విశేషంగా 


ఆకర్షించారు. 


రి స్త్రీ జనాభ్యుదయ ఉద్యమం విజయవంతం కావడానికి (పధాన 
ఢాతువు లక్రీుదాయమ్మగారనే చెప్పాలి. భర్త చేపట్లిన (పతి ఉద్యమానికి 
శర ప ప్త మ 

న్న | జై z ro స్ప సమ ఇ డ్‌ ౫ అ 
serene అర్జాంగి శబ్దాన్ని సె రృకరందః న పరు లక్ష్మ బాయమ్మగారు. 
ఆ రోజులలొ రాజమహాం[దవరం “తటన తలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు 
సాగి స్తున్న సంస్కారణోద్యదుం యువకులలో విశేష | వభావం (ప్రసరింపజెసింది. 
అప్పుదసలు ఆడపిల్ల లు పాఠశాలలకు వెళ్ళడం, ఉన్నత విద్యాభ్యాసం చేయడమంచే 
పరిహాసంగా ఉండేది, లక్ష్మ్యజాయమ్మగారు 1008 లో గుంటూరు కాపురానికి 
జా నస అం a జై 4 అరు యము a షయ 
స్పటికి లక్ష్మినారాయణ పంతులుగారు. ఎఫ్‌. ఎ. చదువుతున్నారు, 


చు లెలుగు చెప్పారు. 


వే 
ల 
చ 

౬ 
(1 


ఉన్నవ దంపతులు మహిళాభ్యుద యానికి చపద్దన ముఖ్యమైన కార్య(కమం 
వితంతు వివాహాలు చేయడం. 190. నంవత్సరం అక్షొబరు 11 చ అనీన పరగ లితగ ర 
పందిలుగారిని గుంటూరుకు ఆహ్వానించి వారి ఆధ్వర్యములో మొట్టమొదటి ఏతందు 
వివాహం చేయించారు. వితంతు వివాహాలకు రావడమే సాహసం, వచ్చి భోజనము 
శేయడమం౦పే మరింత సాహసం, వారికి ఆ రొజులలో వెలి తప్పదు. మానవతా 
మహిత మైన మహోద్యమం చ పట్టిన ఉన్నవ దంపరులను ఈ సాంఘిక బహిషాగ- 


రాలు ఏమీ చేయలేకపోయినౌాయి. వారు కన్యాదాతలుగా ఉండి ఆ తరునాత పది 


(1 


వితంతు వివాహాలు చేయించారు. వారి ఇల్లే వితంతు శరచాలయనుయింది. ప్రీ జనో 
ద్రరణకు నడుముకటిన భర్తను కులస్టుల౦తా వెలి పెట్టిన సందర్భంలో పుటింబ్లోవున్న 
రక క్షైబాయమ్మగార కల్లి దం డులను ధికగ్రారించి చంటిఏడ్రలత్‌ వచ్చి భర కు 

అండగా నీలచాదు. ఆయన వితంరగు పునర్వివాహాలు చేస్తుండగా, ఈ ఆడపిల్పలను 


సాంత్త విడలలాగా (పేమాభిమానా లతో పుడఖృపోసి అ తవారింటిక్షి సాగనంపి 


వారందరికీ తల్లి అయినారు, 


1006 . 1907 సంవత్సరంలో కందుకూరి నూచనానుసారం రాజమాం। ద 
వరం వెళ్ళి అక్కడ వితంతు శరణాలయం నిర్వహించారు. కాని ఏరెశలిం గం 
పంతులుగాటి జాతీయోద్యమానికి విముఖులు కావడంవల్ల వారితో అభి పాయభేవం 
వచ్చి గుంటూరు తిరిగివచ్చి యధావిధిగా వితంతు వివాప ది సంఘ సంసార కార్య 
(కమాలు నిర్వబాంచారు. ఈ వితంతు వివాహాలు క్ట సందర్భంలో అనెక అవర్‌ 
ధాలు ఏర్చడెవి. వివాహాం కావలసిన వితంతువులు ఎక్కువగా విద్యావంతులు 
కాకపోవడంవల్ల మగపిల్ల లు జారిన పెండ్తి చేసుకోవడానికి అంగనీకిరించేవాటకాదు. 
కొందరు ముందుకు వచ్చినా వారిని సంఘబహామ్కా-రభీతి వెన్నాడుతూనే వుండేది. 
అందువల్ల వితందటుపులకు యుట్రమొదట చదువు చెప్పించడం అత్కవసర మైంది, 
అట్లా చదువుబంశ్తే ఒర వేళ కు హి కాకపోయినపత్తంతో వారికి జీవనోపాదులు 
కల్పించేవారు. అ రొజుల్లో యమొుొదట కొండా వెంకటప్పయ్యగారు వేటపాలెం 
(పాంతంలో స్టా స్థాపించాలనుకున్న బాలికా విద్యాలయం సఫలంకా లేదు. అనంతరం 
1912 లొ నతన గారితో పూనా పట్టణానిక వెళ్ళి అక్ష్మీనారాయణగారు 


దీ 
కార్వే పండితులు నడుపుతున్న మహిళా విద్యాలయం ఎలా పనిచ స్తున్నదీ పరిశీలించి 


చూచి వచ్చారు, 


గ్ర శారదా నికేతనము 


స్త్రీ జనోద్దరణకై ఉన్నవ వారు స్థాపించిన సంస్థలలో ట్ర = శారదానికేతసము 
జయపతాక వుటిది. 1022 సంవత్సరములో సహక నో | బాడ్‌ ల “18 శారదా 
నికేతనమును స్ధాపించారు. మొదట పదిమంది పిల్ల లతో కాకాని పురుషో త్రం 

గారింట్లో ఇది | నారంభమైంది. దినికి విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 
గారు ప్రారంభోత్సవం చెశారు. జాతీయోద్యమ పాబిల్యంచేత మొట్ట యుదట 
అందులో ఇంగ్లీషు తరగతులు పెట్టక హిందీ, సంస్కృతం, తెలుగు తరగతులు 
మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత త్రి విద్యలో కశలకు (పాధాన్యం కల్పించా 
లనే సంకల్సంతో సంగిత; చి|త లేఖనాలు కూడా ఆకంధించారు. వీటికి తోడుగా 


{ 


ద వు ప 

స్వతంత మార్గ బేవననమునశై కుట్టుపని, తాట, ము మొద౭ న Sees 
శాఖలుగా ఏర్పాటుచేశారు, ఈ రకరగా శారడా bh ను జాతియ ము కాళు దో 
క Be: wl we a 

ఒక నిర్మాణ కార్య(కమంగా నః పించడం జరిగింది. తరవత మెగాల కాజా 
నాయని పుకట రంగారావు బప హర్షూ రుగారు. గుంటూరులో తమకువా వారిక అ 
ia est శ్‌ 

శారదా నికెతనమునకు దానపటా వ్రాసి, రిజిష్టుచే చేసి ఇచాడు... మైన అ బడా న 
వ్‌ జా త ఆ కు లోకో. యట న 

(పజల సహకారంవల అనతికాలంలో శారదాని'కేతనం అంరవ* చ2లొక కూరా గా 
య gm eg ఆనే ల్ల 

కై" SU ఆస శా వ న్‌ గను వ్యా అగా mem బ్‌ భౌ ఇ wae 

యో విద్యాలయం ఒక శాంతినికేతనంలాగ్యా ఒక దుష, నమంలాగా తయా. - 
హు ఓ ఆ a ఆ వా క 

శారదానికెతగిం బాలికలకు లక్ష్మనారాయపయణగారు తంది అక్ష్యదాయమంనాలు న 


కా og 


సును నెలక్‌”ల ల్సారు. joie రి కుం దేవాలయ సల శారా న? గా వారాల. 


దం a 
సున్నము, ఎరని జేగురురంగు. వట్టిలుదేసి పండేవి. ఈ సంప అకంపిక; 
1944 లో ఆంధ విశ్వవిద్యాలయానికి అనుబంధ సంసగా రూపెౌ ౨ వ ఏర దో 

చా 
దీనిని ఎండో మెంట్సు డిపాధుమెంటువారు స్వాడకినం చేసుకున్నారు. శవ వినవా 
ఉన్నవ లజ్మునారాయణ పంతులుగారి దత్త నీ 2 తతో తోం తపం పూ కోక 
నికేతనం వేలాదిమంది స్త్రీలకు విద్యాభిక్ష పెటి. త్రజన (కేయస్వాననక్రు న 


చిహ్నంగా విరాజిల్లుతున్నది. 


టక్‌ స్స వాక్యంలో చెప్పవలెనం జే పీరేశలింగంగారి డాతకౌదిడో మాజి టో 
ఉన్నవ లమ్మీనారాయణగారి శారదా నికేతనం ఒకఅడుగు ముందు. పకా జరా 
చెప్పుట అతిశయోక్తి కానేరదు. 


రాజకీయోద్యమములు 


- గ యు. వప 
రాఆకీయములకంజ ఉన్నవ వారికి సంఘ సంసుదణము ఇ ద. 
ష్‌ ౨ శాంతా 


ఎకువ. సమాజం౦లొ ఆట్రడుగు నవున్న బడుగు జవలు 


దేశానికి ఏిము కి లేదని వారి అధి|పాయం. ఆందుక గాండిమిహో డా నె త నతి హా 
అయాన్‌ 
కరణ ఉద్యమానికి పూర్ణమే (తా “తలా ues 


జా 
స కై ఏడి పీతారాదాయంగార. నహియుమునో. నన 
పాలెంలో ోకృష్ణాశమం” స్థాపించారు... ఈ సర Sassen te 
ఆలు. అ రోజులలో సంఘంలో అబ్రడుగునపున్న నిమ్నుజాతల ఉఊఉనవజై సొవ౨ 
అబుల్‌ అ writ 
చిన సంస యిది, నిరంతరము పరిశ్రమించి యావచ్చడని Ee Wo అం 
6 


కోసమె కృషి చేళారు,. 


8 


ఉన్నవ లజ్మనారాయణగారు జంకు కొంకులెరుగని దేశభ కుడు. తాను పేద 
రికంతో నలిగిపోయినా మాతృదేశ సేవాచరణంలో సర్వస్వం సమర్పించిన మహ 
సనీయుడు. కష్టాలే కాలు మార్చుకొన్న దేశభ కుడు. ఆం తేకాదు.. ఆత్మ సుతి? 
పరనింద తెలియని నిష్కళంక చరితుడు. రాజకీయంగా ఆయనతో విఛేదించినా 
ఆయన కిలాన్నిగాని, త్యాగాన్నిగాని విమర్శించినవారు లేరు, వారితో సరిచయమున్న 


a 
వారిక్‌ ఇది అనుభవ పడరు కము. 


1920 లో మహాతు:ని రాజకీయ |వదెశంతో భారత స్వాతం [త్య సమత 
చరి్మితలో మహో్ఞజ్వలఘట ఆరంభ మనది. జొత్తి న్వాతం త్యానికై చరుర్విధ 
1. విదేశీవస్తు బహిష్కరణ 2. సహాయ 
బవాష్కరించుటు 4. సూూళ్ళు, కాలేజీలను 
బటాష్థారించుట మొదలగునవి ముఖ్యము, యం| తసహయమ. తో వస్రములు మొద 
లైన వస్తువులు తయారుచేసి దెశీయ చేతిపరి శ్రమలను వృ తులను నశింపచే సున్నారు. 
కాదట భారతీయులు విదెశ్‌ వస్తువులను బటాష్క-దించాలని సత్యా_గహోద్యమాన్ని 
(వొరంభించా ఏ. దేశీయ విద్యలను డెశీయ భాషలను విధ్వంసఎ చెసున్న దిటమ 
పరిపాలసకు త్ర" తోడ్పాటు ఇవ్వరావని విద్యావేత్ర లను యువకుఐను ఆయన ఉద్యో 
త్రి పిలు పనందుకొచే ఉన్నవ లజ నారాయణ గారు బారిష్షరి, 
వృ డిని పరిత్యజించారు. ఖచ్దరు ఉత్స త్రి శారదా నికేతనమురోని నిర్మాణ కార్య 
చున శాఖ అయింది. గాంధవహాత్ముని సహాయ నిరాకర 
ణద్యమంలో గుంటూరు జిల్లానుండి జెయిలుకు వెళ్ళినవారిలో ఉన్నవ లవ్మినారాయణ 
గారు (ప్మపథమములని చెప్పవచ్చును, 


ల 
(౧ 

పల్నాడు ఆడవి (పదెశము, అక్కడి (పజలు చిరకాలంనుంచి రె పుల్లలు 
ఎరుకొనిి, ఆకులు కోసుకొని ఎరుపిడకలు తెచ్చుకొంటూ "స్వెచ్చగా జీవి సుండవారు, 
ఆ అడవులలో పకువులను మెపకొంటూ కొందరు కాలం గడుపుతున్నారు. ఈ స్పితిలొ 
నొటి | విటిష్ముపభుత్వము పుల్రరి అనే పన్ను వసూలుచేయడం |పారంధించింది, 

“2 is జ ro” 

ఆత విలోకి. ఎవర్‌ ఎనో సమక నానికోద్యోగులు వీద(పజలను పొంసిసూ, అక్రమంగా 
వారిపై "కేసులు పెడుతూ వారి పజవులను ఐండెలదొడికి 
సృషిసున్నారు. అటవీశాఖ ఉద్యోగులు తాము పెటిన కేసులను తప్పుడు సాక్ష్యాలు 


అన 


సృష్షించి ఏదోవిధంగా బుజువు చేసేవారు. 


చ 


ట్ర 


ర్ట 


లో 
జ 
CD 
oe 
(క 
ర్న 


(ప్రజా పీడనం విపరీత మై పోయింది. ఇటువంటి దుర్చు నే 
| వజలు ఎదురు తిరిగి పుల్లరి చెల్లించమని తిరుగుబాటు చేశారు. ఇదే పల్నాటి 
పుల్లరి సత్యా(గటాం. 


ఆ రోజులలో పోలీసు ఉద్యోగుల నిరంకుశ పవర్తన ఎలా వుండేదో కొంత 
తెలి సేగాని ఈ పుల్లరి సత్యా(గహ రూపం అవగతం కాదు. ఒకనాడు తెల్ల వారెసరిక్‌ 
నిద్రమంచాల మీదనే (గొమాల నన్నిటిని పోలీసు బలగంతో, సె నికులతో చుట్టు ముట్టి 
మూకుమ్మడిగా అరెస్టులు చేశారు. పుల్లరి చెల్లించే వరకు ఆస్తులను జప్తు చేశారు. 
పశువులను బందెలక్క తోలుకొని పోసాగారు. తలి దూడలను వేరుచేశారు. 3 తాంగం 
యౌ చర్యను సహించలేక పోయింది. వందలాది ౫ తులు పఖపుల వెంటబడి 
వాటిని విడిపించుకోవడానికి | పయత్నించారు. ఇది నిరంకుళాధికారులకు, పోలీసు లక 
కోపకారణ మెంది, అ రెస్టు చేసినవారిని విడుదల చేయమని కోరిన రై తులపైనను, జన 
సమూహముల మీదను అనవసరంగా కాల్పులు కాల్చారు. నానా భీభత్సం చేశారు. 
పోలీసుల ఘోరదురంతాలు మించాలంపాడులో పరాకాష్టకు చేరుకున్నాయి. (గ్రామస్థుల 
తరఫున తానే పుల్లరి చెల్లి ంచవలయునని “పెకం తీసుకొని (గ్రామస్తులతో కలిసి 
వస్తున్న (శ్రీ కన్నెగంటి హనుమంతు అను రైతును ఆతని పాలేరు వెల్ల వల్లి శేష 
(హరిజనుడు) ను కర్య-శత్వ౦తో పోలీసులు తుపాకీ కాల్సు లకు ఎరజేశారు. పైగా 
అధికార్ల పై దౌర్జన్యం చేశారని తప్పుడు నేరాలు ఆరోపించి నిష్కారణంగా అనేక 
మందిని జయిలు ఇొనాలో నిర్భంధించారు. (గామస్టులు ఎచ్చటా దౌర్గన్య (పతీకార 
చర్యలకు పూనుకొన్నట్లుగాని, అధికార్ల్షపై హింసాచర్యలు జరిపినట్లుగాని స్‌ విధమైన 
సాక్ష్య్యాధారములు కనిపించలేదు. శాంతియుత మైన పోరాటమే సాగించారు. అహింసా 
యుతంగానే సంవత్సర కాలం ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే తమను బాధి 
స్తున్న (వభుత్వోద్యోగులను సంఘ బహిమషాగ్రారమునకు గురిచేశారు, 


ఆంధ్ర రాష్ట్ర కాంగెసు సంఘము వారు సమావేశమై 1921 జులైలో 
ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులు గార్లను సభ్యులుగ 
నియమించి, పలనాడు వెళ్ళి పుల్లరి సత్యా్యగహం విషయమై సమ|గంగా ఏిచారించి 
సాదిక్‌ సమర్చించమవి తీర్మానించారు. వారిద్దరు ఆ తీర్మానం తీసుకొని కారులో 
జులై 17వ తేదీన బయలుడేరి నర్చరావుశే పష గు తికొండ చేరుకున్నారు అక్కడ 
మోటారు చెడిపోయినందున అక్కడి నుంచి బండి కట్టించుకొని జూలకల్లు వెళ్ళి) 
పల్నాడులో (పవేశించి విచారణ (వాగంభించారు, "|వజాందోళన ముమ్మరంగా 
సాగుకోంది. అది పతాక కస్తాయికి చేరుకుంది. ఉద్య|ోగులపట్ల సాంఘిక బహిష్కారం 
త పరూపం దాల్సింది, (ప్రభుత్వోద్యోగులు ఎంత నిస్సహాయస్పితిలో నున్నారో గుంటూరు 


10 


జీలా కకకద షీలుదోర స్వయంగా చూచాడు. గురజాల, మాచర్ల గామాల్లో 

భో a : i ఖే 
మకాం దేసి ఈ బహిషాగ్యార బాధలను, తక్‌ ఫలితములను స్వయముగా ఆనుభవించాదు. 
తన (కింది ఉద్యోగులు తనకు ఏమీ సప్తయిలు చేయలేక పోయారు. తీవ చర్య 
తిసుకొవాలని ని విశ. వ సై నా బియ్యము, పాలు, పంచదార, కోడి 
మొదలగు వసువులు ఇచ్చుట గాని, అమ్ముట గాని చేయకూడదవి ర్‌ట్రడి 


ఆ నాడు జూ లకల్లురయితులతో మాట్లాడినారు. భోజనంచేసి రెండెడ్డ బ౦చి 
కటించుకొని చే ౫ చ్‌ర్ణకు ప్రయాణమయ్యారు. దారిలో కుండపోత వర్షము. బళ్ళు 
దిగి రోడ్డుమీద కాలక్షేపం చేయవలసివచ్చింది. శనివారం దుర్ముహూ రి ర ములొ 
తల పటిక ఫలితమిది అనుకున్నారు. మాచర్ల ఫసోవుట మానుకొని గురుజి-ల 
చేరా. అటనుండి రెంటచింతల చేరి, అకాడ ఉపన్యాసము చేసిరి, తరువాత 
దాకిగారిని పొందుగలకు పంపి, లక్షీ నారాయణ గారు మాచెర్ల చేరిరి. మాచెర్లలో 
యితులకో సం|పదించి, అక్కడ మకాములొనున్న కలెక్షరుగారిని చూడవలెనని 
తలచిరి. రైతులు గు రమునెక్కించి త ప్పెటల మేభాలతో క లెక్షరు మకా మున్న 
బంగళాకు తీసుకపోయిర. కలెక్షరుతో సఎ|పదింపులు జరిపారు. రె తల కోర్కె 
లను వివరించి కలెక్షరుకు చెప్పారు. కలె కరు అంగీకరించ లేదు. కతా మాచెర్తి or 


బహిరంగసభ ఏర్పాటుచేసి పరిస్థితులు cl 'తులకు వివరించి చెప్పారు. 


(1 


ర 


అ ర్యాత్రియే కలెక్షరు సాటింపు చేయించాడు. పుల్లరి కట్లనిదే పశువులను 
అడవికి పోనీయవలదని చ్రాటించిరి. సనన pps జరుగు 
తున్నది. మాచెర్త లో ముస్తి ములు చాలామంది కలరు. వారును యీ ఉద్యమంలో 
చేరి సత్యా గహమున_దు పాల్లొనుచున్నారు. దానితో కలెక్షరు దౌర్హన్య ములు జరుగు 
నని నిరూపించ [పయత్నించుచుండిరి. నవీసాహెబ్‌, చింతవ పల్తి హు స్సేను, 
నన. 1 అను ముగ్గురు ముస్తి ములు 21వ శడి హను. ఒక ఇంట్లొ 
రహన్యముగా ఇద్దరు ఫారెస్తుగార్జులు అన్నము తినుచుండగా ఇంట్లో జొరబడి అ 

మెడపటుకొని 'లాగుకొచ్చనట్టుగా ఆ సాయంకాలం ఒక కేసు మేజ ప్రేంటువచ్ట 
దాఖలు వరత వాడే విచారణకు వాయిడావేసి మరుసటినాదు ఉదయము 
సమనులు జారీచేయించి, విచారణకూడా ఆనాడే వాయిదా వేయించారు. 


ఆ నాడు 11 గంటలకు ముస్లి ము ముద్దాయిలు ముగ్గురిని గుృురములమిద 
నెక్కాంచి పెండ్తికుమారులను తీసుకవచ్చినట్లు మేళతాళములతో కోరుకు తీనుక 
గం రం 
అడ 


చ్చారు. ఈ ఉత్సవాన్ని క లెక్షరుతొ సహా ఉద్యోగు లెల్లరు చూచారు. ముదాయిలు 
- లు 


Il 


కట నటు కారా్యలయంలొ (వవేశించి విచార ణకు సిద్దమయ్యారు. ఈ విషయము 
తెలుసుకున్న లక్షీ ఇనారాయణగారు కూడా స Se hen కో రుకువచ్చి 
చూచుచుండిరి. విచారణ జరిపి ముధాయోలకు ఒకరికి 2 నెలలు, మరొకరికి 6 నెలలు 
శిక్ష వేసి మూడవవానికి వాయిదా వేశారు, ఈ స్టితిలో పాతూరు. రోశయ్యశాస్రి 
అను నబిన్‌ స్పెకరు లక్షీ నారాయణ గారివద్దకు వచ్చి. సర్కిల్‌ ఇన్‌ స్పెకరుగారు 
పిలు సున్నారని చెప్పి బయటకు తీసుక వెళ్ళి, 107వ సెక్షన్నుక్రింద నోటీసు వారంటును 
జారీచేశారు. నరసింహాచార్యులుగారిని అడుగగా వారు పొందుగల వెళ్లి నట్లు చెప్పిరి. 


ఎత లమ్మనాయ ణగారిని జిల్లా మజే స్రెటువద్దకు తీసుకవెళ్ళారు. నొటి 
లోని సారాంశ మేమనగా, 1. పల్నాటి pee అడవుల చట్లము లను అతి|కమించు 
నిమి త్రము మీరు పురిగొల్పుచున్నారని (ఇన్‌ సైటింగ్‌. 2. మీరు అడివి 
ఉద్యోగులను సంఘబహిషా రము చేయించుటకును,వారిని బెదరించుటకును పురిగొలుఎ 
చున్నారని, 8. పల్నాటి శాంతికి భంగము గలుగబేయుచున్నారని నేరారోపణలుచేసి 
ఒక సంవత్సరమునకు సత్సవ రనకు పూచికత్తు ఇమ్మని కోరిరి, 


అందులకు సమాధానంగా లక్ష్మీ నారాయణగారు విచారణలో పాల్గొని యూ విధ 
ముగా సమాధాన మిచ్చిరి. 


నేనింకను ఫారెన్తు చట్రముల నతి, కమించమని టోధించలేదు. “బాయకాటు” 
అనుమాట సరిథై.నది కాదు. మము వచ్చునప్పటిశే నారస్ట ఉదో్యోగు ౯ కే 
సప్రయిలు చయకూడదను ఉద్యమము అమలు చేయబడుచున్న దాని 
దౌర్గన్యములు చెలరేగకుండా నడుపుటకు యత్నించితిని. ఆది లా స్స 
ఉద్యోగులను బెదరించమని నే నెవ్వరికి బోధించలేదు. పల్నాడులో నావల్ల శాంతి 
కేమియు భంగము వాటిల్ల లేదు. ఇప్పుడును కాంకిభంగమెమియు లేదు. కాస నేను 
శాంతిగా నుండుటకే తోడ్పడి పని చేయుచున్నాను. ఆ కారణముగా నేను జామీను 
ఇచ్చుటకు కారణములేమియు కనిపించుట లేదని చెప్పి, పు అతా కకం అలా కా 
నను అన్నారు. తరువాత విచారణ జరిపి ఖారెస్తు గార్హలు మ ల 
ఇన్‌ స్పెక్టర్‌ పాఠతూరు రోశయ్యకశాప్రీగార్ల సాక్ష్యము తిసుకొని, లత్మీ నారాయణ 
గారికి నరసింహాచార్యులుగారికి చెరో సంవత్సరము శిక్ష విధించిరి. శిక్ష 
కలెక్షరు “మీమీద నిట్టి వుత్తర్వు వేయవలసి వచ్చినందుకు విచారవడుతునా 
అనిరి. లక్షీ నారాయణ గారు సమాధానము చెపుతూ మీకు విచారమెందుకు, నా దశ 


Iz 


మునకే నా ధర్మమును నౌరవేర్చినాను అని చెప్పిరి. తరువాత కలెక్టరు అచటనుండి 
వెళ్లిపోయిరి. లక్ష్మీనారాయణగారిని మాచెర్ల జె లుకు తిసుకుపోతూండగా నరసింహా 
చార్యులుగారిని కూడా అరెస్తుచేసి తఉసుకవబ్బరి ఆనాడే వాం విచారణ పూర్తి చయిచి శిక్ష 
విధెంచి అక్ష్మీనారాయణగారున్న త ద. శాలిని తినుకవచ్చిరి. ఆనాటి రొ(తీజిలు 
లోనే నిదించుచుండగా ఎవరో సుందరమైన బాలబాలికలు ఇర్వురు వాలుతెచ్చి 
మాకిచ్చి తాగించారు. వారు రామలక్ష్మణులవ అె నున్నారు. వారు కంట నిరుకూడా 
పెట్టారు, ఇది మాకు విచితమనిపించినది అన్నారు లక్ష్మ్య్మనారాయజగారు. 


జ లుశికు విధించినటు, అవరు నాయకులను రాయ వైలూరు నెం్యటలు జైలుకు 
ళా (ణు ళా ఆ ర 


హరా ర లులో గుంటూరుకు తిసుకవ స్తున్నట్లు ముందుగానే గుంటూరు 
పట్టణంలో పొక్కింది. కణాలలో ఈ వార్త దావాగ్నిలాగా పరినర గ్రామాలలో 
కోడా వ్యాపించింది. వేలకువేలు పజాసమూహములు గుంటూరు సేషనుకు తరలి 
వచ్చాయి, ఒక మహాసముదములాగా (పజాసనందోవా మంతా సైషనును చుట్లు 
ముట్లారు. రై లు ప్రషనుకు వచ్చునప్పటికి (పజలు వార్శీపె పూలవర్షం కురిపి_చారు, 
కొండా వెంకటప్పయ్య పంతులుగారు, నడింపల్లి వేంకట లత నరసిం హోరావుగారు, 
కోంవెన్ను రామకో పేశ్వరరావుగారు, (త్రిపురనేని రామస్వామిచౌదరిగారు. వీరోచిత 
మైన స్వాగతం ఇచ్చారు. 


“ఏరగంధము తెచ్చినారము వీరులేవ్వరొ తెల్చుడీ, 
పూసిపోదుము మెడన వె తుము పూలదండలు భకిత్రో” 


అనే వీరగీతం అలాపివపూ లక్ష్మబాయమ్మగారు వారి నొసట కుంకుమ పెట్టి 

మేడకు గంధముపూసి పూలమాల చేసి, కర్పూరహారతి ఇచ్చారు. అకడ చేరిన 

[పజల ఒర వె పన కట్టలు తెగి (పవహించే వీరావేశం, మరొకవె పున పటరాని దుఃఖా 
హా యా డం 


వేశం, ఇంకొకవై పున |బ్రిటిమ కిరాతకులపట ఆఅ(గహం ఒక్కసారి పెలుబికాయి. 
a a2) య 


రైలు సేషనునుండి వారిద్దరిని బయటికి తీసుక వెళ్ళటానికి పోలీసులు హాడలి 
పోయారు. అక్కడకు చేరిన నాయకులు దారిఇమ్మని (పశా౦ంతంగా ఉండమని కోరిన 
తరువాత పోలీసులు అడుగు ముందుకు వేయగలిగారు. నాయకులు ముందు నడుస్తూం 
డగా పోలీనులు వారివెనుక వసూండగ్యా మహా [పజావాహిని “జయ జయ నినాదా 
లతో, పూలజల్లులమధ్య ఆ మహానాయకులు నబ్‌జై లుకు చేరారు. వారిని రాయ వెల్లూరు 
ఎంటలుజి లుకు తరలించారు. తరువాత వారము రోజులు గుంటూరులో వ రకులు 
హ రాలు జరిపి కొట్లు మూయించిరి. - 


ఇది 15921 లో జరిగిన సన్ని వేశం | 


18 


రాయవెలూరు జెలు జీవితం 
జన్‌, రజా 


లక్షీ నారాయణ గారు, మాడభూషి వేదాంతం నరసింహాచార్యులుగారు రాయ 
వెల్లూరు సెం టల్‌ జై లుకు వెబ్ళునప్పటికి గంపగూడెం కుమారరాజా కోటగి 
కృష్ణారావు బిహద్దర్‌ వారు అస్పటికే బరంపురంనుంచి వచ్చి జైలులో 


రి వెంకట 
పున్నారుం 
తరువాత వెన్నెలగంటి రాఘవయ్యగారు, [పతాపగిరి రామమూ ర్తి గాద నచ్చారు. పిముట 
కందాశె శ్రీనివాసన్‌, దేశిరెడ్డి శెమరెడ్డి, కన్నెగంటి సూర్యనా రాయణగార్హు న 
లక్ష్మ్మనారాయణగారు అందరిని సాదరంగా పలకరించి క్షేమ సమాచారాలు వివాదించి 
గ ధెర్యం చెపుతూండెవార 


ల్‌ 
ళీ 


భారత భాగవతాలు పఠించి, అర్హ తాత్పరాగాలు చప్పి కౌలక్షేపం చేయనావ 
భించారు. అయినా కాలం గడవడం కష్టంగానే పుంది. ఒకనాడు 
ఆండర్సన్‌ తో ఒక నవల (వాయవలెనని సంకల్పించాను, యక్ప్సర్‌ సెజా 


చయ్‌ పు_స్తకాలు 
మని ఒక కాగితం వౌసియిచ్చి చెప్పుకున్నారు. జైలు నిబంధసలపకారం ఏనాడు 


| వాసింది ఆనాడు చూపవలెనని, ఆ పుస్తకాలు పూరి , అయినవెంటనే తస సా ధనం తా 
ఉంచవలెనని, | పభుత్వంవారు అంగికకి పే శిక్ష ముగిసినతరువాత ఇవ్వగలమని జై 


“యొ 
భతతత్తనటాకా 


సూపర్నెంటు చెప్పి పు సకాలు, పెన్సిలు పంపాడు. ఆండర్పన్‌ కు లక్ష్మీనారాయణగారి 
పట్ల బాలా గౌరవ భావముండేదిట. అంతట భుభముహూ రాస మాలపలి ఆను సంగ 
విజయ ౦0 అను నవల (వాయనారంభించారు. ఈ నవలలో ధనాంధత, నిరంఠతుకత్వము 
నిరోధించటానికి జరిగిన అనకరకాల సాత్వికనిరొధ యుద్ధమును వర్ణించారు. సలా? టె 
ష్‌ చరి తలోని యుద్దరం గములనే మాలపల్లి లొ మాడ్రా చిితించారు. 


“మనుష్యుణ్హీ పశుత్వంలోనుంచి దేవత్వమునకు పెంపుచేయమే నా పని 
అజ్ఞానం పశుత్వ చిహ్నం. లోకములో అజ్ఞానం నశింపజేయడా వికి (పయత్నాలు 
చేసున్న మతక ర రలూ, సంస్యా రలూ, బోధకులూ నా పరివారంలోనివారే. అజాన 
ముతో పోరాడి గెల్చి ననాడే ధని. ముల్లోకాలను జయించినవానిక 
లోని అజ్ఞానమును, ధనాంధతను ,నిరంకుళశత్వమును నిరొఢించినవాడే వీరుడు. పలనాటి 
రుగములో యో యుద్దము కూడా | పదర్శిన్తా. ష్‌ 


ఈ మాటలు ఉన్నవ లక్షి శ్రెనారాయణ గారు పల్నాటి వీరచర్శిత *నాయకరాలు” 
అనే నాటకములో | పతాపుడనె పా|తచేత సలికిసారు. 


“పరత౦[త వజలపాలి దుఃఖములు 
చెప్పంగ శక్యమే శివునకు నైనం. 


14 


అని పూర్వకాలమునాటి పలనాటి ఏరచరి| తలోని సుపసిద్ధ వాక్యము శ్రీనా& 
కవిసార్వభౌముడు (వాసినదే అంటారు. ఈ విషయములను |పాత్రిపదికగా తీసు 
కొని, తాను జై లుకు వెళ్ళవరకూ కన బీవితానుభవాలను రంగరించి మూలపలి అే 


వ్‌ 


మహా కావ్యమును సిద్దపరిచారు. ఏ నాటికానాడు తాను వాస్తూంపే దానిని (పతావగిరి 
రామమూ రి గారు జల లను తయారుచే సె రెండవ (పతిని అతి రహస్యం 


వ 


లే 


భ|దంగా వుంచుతు పథమ (పతిని జై జలు ఉదో శ్రగు లకు ఇచ్చేవారు 


లక్షీనారాయణగారి ఇంటినుండి (పతి నెల గోంగూరపచ్చడి పార్శిలు వచ్చే 
దిట. దానిని కలిపి ముద్దలుచేసి మ్మితులందరకు తొలోముద్ద పెప్రేవారుట. గంపల 
గూడెం కుమారరాజాగారన్నారు... “ఆ ముద్దలు తిన్నవాళ్ళలో నేను |పథముణ్లి” 
అని, రాజాగారంటాకు. జైల్లో సంవత్సరంపాటు ఆయనతో సహచర్యం చేసినా 
ఎన్నడూ ఎవరిగురించి కుల్మపస క రాలేదు అన్నారు. ఆయన చాలా తెలివిగలవారు. 
సోషలిస్లు భావాలు, గాందీగారి భావాలతో మిళిత మై వుండేవి ఆయన ఆంతర్యాన్ని 
బయటక పొక్కానిచ్చువాడు కాదు. గుంటూరుజిల్లా నందివెలుగునుం చివచ్చిన సూర్య 
నారాయణగారు మరో ఖైదీ విషయం పట్టించుకున్నాడని ఆయన చేతులకు బేడీలు 
తగిలించి, నైట్‌ సాయిల్‌ ఎ తించడం | పారంభించారు. దిన్ని లక్ష్య్యనారాయణగారు 
సహించలేకపోయారు. ఒకరోజు రా| తి రాజాగారితో సర్మపదించారు. మన సలం 
సున్న మలమూ। త భాండాలు మనమే తీసిపారబోయుడామన్నారు. ఆందుకు రాజాగా 
అంగీకరించారు. ఉదయమే మలభాండం లక్ష్మీనారాయణగారు,ు మూత భాండము 
రాజాగారు తీసుక వెళ్ళి పారబొశారు. ఈ విషయం జైలు వారెన్‌ సూసర్నెంటుకో 
ఫిర్యాదు చేయగా సూపర్నె౦టు వచ్చి విచారణ శేషా “తోడి థై దీలచేత చేయించే 
పనిని మేమూ చేశాము” అని సమాధానమిచ్చారు. మిమ్ము చేయవని మెము చెష 
లేదుకదా ? అన్నాడు సూపర్నెంటు. చెప్పకపోయినా తోడ ఖై దళిత్‌ పాటు చేస్తు 
న్నాము. “మీరు చేయరాదు, మానండి.” కత్రోడ్రి ఖె దలు మానికే మేమూ మాను 
కుంటా” మన్నారు. అంతట సూపర్నెంటు “త్రోడ్రి ఖె దిలనుకూడా మాన్సిసాము_మిరు 
కూడా మానుకోండని” చెప్పి మానిపించారు. కన్నెగంటి నూర్యనారాయణగారిచేత 
కూడా మానిపించారు, చేతులకు బేడీలు వేయడముకూడా మానేశారు. పై విషయాన్ని 
మాలసల్లి నవలలో రామదాసు చేసినట్టుగౌ చి|తించారు లక్షీ నారాయణ గా రు. కాబట్టి 
రామదాసుపా త లక్కీ నారాయణగారే. అని అనుకొనుటకు వీలగుకోంది. ఈ ఘట్టము 
వల్ల ఆ విధంగా స్వాతం|త్యయోధుల గౌరవానికి ఎమాాతం భంగం వాటిల్లి నా 
జైలులో ఉండికూడా పోరాటం సాగించిన మహా యోధుడని చెప్పాలి. 


10 


ఒల జ జా అర 
సాహితీవె త్రగా ఆనన బోరిక్‌ సముచిత స్తానం సంపాదించి పెట్టిన మాలపల్లి 


చవల రాయవెలూరు జె లులో ఉన్నప్పుడు (వాసిన (గంథం, అసలు దిని పోననో 
౧౧ వూ . | 
వంతడే సాహసోపేతమెనది. ఏ రొజు [వాసినదానిని ఆ రొజు సహాచరులందరికి 


సన సహార పెరు. కతాసరంగా (పతాపగిరి రామమూ ర్తి గారు మరో కాప్‌ తీ సుండె 
జొర. రాజస రహస్యఎగా భద్రపరీచేవారు. మొదటి కాపపు స సకం పూర్తి కాగానే 
సూపర్నంటు స్వాధీనం శేసుకొని తీసుకుపోతూండవాడు. ఎలా పంపారో మూడు 
నాగాల నవల ఎవరికి తెలియకుండా బయుటిక్రి వచ్చింది. 


సివటి భాగం సమిడివాడు ప అగో రీక్వలు బెల్ల ంకొండ రాహపవరావుపంతులు 
gee ద్రవ సహాయంతో న్నన వేంకటరమణయ్యగారు ఎ. బి. | పెస్‌లో ఆం|ధ 
పదిషత్‌ వారర ప వకటించారు. అది వెలుగుచూడదని లక్షీ ినారాయ ణగారు అను 
కునేవారు. wee రెండు (పతులుగా [వాయడం జరిగింది. జైలు వార్డెన్‌ల 


సావంలోనే యీ నవల బయటికి పంపబడందట. వంపి వర నె మూడు wees 
అచ్చు పడిపోయాయి. (పభుత్వం వెంటనే ఆ నవల _ నిషేధించింది. 
అందుచేత నాల్గవ భాగాన్ని పదిహేను సంవత్సరాలు భ| దంగా అమ్ముదితం 
గానే దాది వుంవరు. 1985_86 [పాంతంలో కాశీనాథుని నాగశ్వరరావు పంతులు 


గామ నాలుగు భాగాలు కలిపి వూరి నవల [సకటించారు. రాయవెళ్తూరు జైలు జీవితం 
Penn య a PE 
నిరంతరం సాహితీగోషిగా మారిజోయింది. మిత సాంస్క్ట్యూతిక విషయోలను సమీ 
ప్ర 
“లి రచన కొననాగపూ ఆయన విద్యు కధర్మాం సరమోర్రదోరుః 
ను అలలే 
ము అపూ*" 6 మె; తికి చివ్నొా6 లవభి సవలను గప ౦ కుమారరాజా 
తలు అపు న్‌ ౨౫ (ఆం ల ఎంగ మా ర ౮ (పంగా ౧ ధి 


రికి అంకితం చేశారు. ఈ విధంగా 
శ క 9 Fr సర EE 
చీ 


అ 
గుంటూరుజిల్లా దావట్ల తాలూకౌ పొన్నూరు ఫిర్యాలో (నేడు పొన్నూడ 
రా a2) +4 
ల లో = వ ణ్‌ అధ మ 
తాలూకా) ఆదంమండ అసె (గామమున్నది. ౧౫ -- “5 వారుగా హ్వతద్‌ తాళ్ళవాలె మే 


సు మల ఇం పా రిజనవౌడ, ర (గామ సులందరూ పందటులు. ఉల 
a) a. 
సా దులు. శౌస్తారలు, పరాణాలు వమీణంగా చదివినవారు. తాళ్ళూరి సమ్మాదాను 
wi Be అ 


గారు ఈరా రాఘవదాను. అగ్ని రామదాను మొదలగువారు ఆ నాటి దాసుళ్లు. ee 
చీకటితో నిద్రలేచి కార్యక రణాలు తీరు,కొనిస్నాన సంధ్యలు పూ రి గావించి, పై 
వరనాలు పెట్టుక్‌ న్వి చెంగావి ధోవతి ధరించి తల్ల ని మల్లెపూపువంటి ర 
ఉ తరీయం వేసుకొని శ ఒకచతొ కర్క మరో చేతికో ముదు“భరిణ పుచ్చుకొని చుటు 


1G 


పట్ల [గామాలకువెళ్ళి వై ద్యంచేసి వనూండేవారు వీరిని అన్నికలాలవారు గౌర 
వించి మర్యాదగా చూస్తూ వైద్యం చేయించుకునేవారు. హరిజనులనే పట్టింపు లేకుండా 
వీరిచ్చిన జొషధాలు సేవించేవారు. మధ్యాహ్నానికి తిరిగి ఇుటికిచేరి భోజనంచేసి 
ఏ|శమించి సాయంకాలం పురాణం చదివే ఆచారం వీరికు౦ దది ఈ [గామమే 
నా మా లపన్నీ నవలారచనకు నన్ను పురికొల్పిందని లక్షీనారాయణగారు నాతో 
అంటూ ఉండేవారు. ఆ ఆరెమండ (గామమే నా మాతామహుల (గామము కాపడం 
వల్ల వరి అందరితో నాకు బాగా పరిచయముంది, 1088 లో మహాత్మాగాంధిగారు 
హరిజన యా[త్రాసందర్భంగా ఆం| ధదేశ పర్యటన చేసినప్పుడు కాశీనాథుని ౫ గేశ్వర 
రావు పంతులుగారు ఉన్నవ లమ్మీనారాయణగారు మహాత్ముని అనుసరి చి యీ 
పల్లెకు విచ్చేశారు. ఆ హరిజనవాడలో నెలకొనివున్న పవిత వాతావరణంచూసి గాంచె 
గారు అశ్చర్య పోయారు. చకకగా ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టిన 'పెంకుటిన్మ. 
(శ్రీవై షవులవలె పరిశుభంగా వున్న ఆ హరిజన స్త్రీలు, వారినిచూచి గా_ధిగారు మన 
మంతా ఇక్కడ భో జనం చేద్దామ నిచెప్పి వారికో కలిసి అంతా భోజనాలు చెశారు. 
మహాత్ముని పాదస్పర్శతో వునీత్రమైన ఆ తాళ్ళపాలెమే మా సప్రిగామము. 


ఉప్పు సత్యాగహము 


మహాత్ముని పిలుపునందుకొని 1080 లో దేశమంతటా ఉప్పు సత్యాగహి 
జరుగుతున్న రోజులో గుంటూరులో ఆ మహోద్యమానికి సారధ్యం వహించినవారు 
ఉన్నవ లక్షీ పనారాయణగారె. & ఉద్యమ సంరంభం మరపురాసిది. 


దిహ్మాండమెన స్వరాజ్య (పభను 90 అడుగుల ఎత్తున కట్టించారు. దాని 
నిండా భరతమాత, కౌం|గెను నాయకుల చిితపటాలు అంటించారు. :4 ఎద్దులను 
కట్టిన బండిమీద నిలబెట్లినారు. ఉన్నవ వారు వారి శిష్యబలగంతో నాదెళ్ళ కృష్ణయ్య 
మొదలై నవారు అ | పభకుముందు నిలచి లక్షీనారాయణగారు రచించిన స్వరాజ్య 
దండకం, కాం[గసు బు రకథ, స్వరాజ్య సోదె మొదలగు రచనలను 'మహోత్యా 
హంతో చదువుతున్నారు. 


“ఆకరభ శరభ, ఆశృరభ శరభ అనే నినాదాలతో దిక్కులు పిక్క-టి లి 
ఫోతూండగా, రెండువేలమంది స్వచ్చంద "సేవకులు ఆ స్వరాజ్య(ప్రభ వెనుక బారులు 
తీర్చి నిలబడ్డారు. | పభకు ముందుభాగంలో తప్పెటలు తాళాలు. విజయభేరీ 
నినాదాలు. గుంటూరు చుట్టుపక్కల గ్రామాల జనమంతా మహోత్సాహాంతో 
పాల్గొన్నారు, 


17 


ఊరేగింపు పట్టణ వీధులలో తిరిగితిరిగి ఆర్‌, అ| గహారంలో కోనేటిగట్టుకు 
చేరింది. దాదాపు 2 వేలమంది స్త్రీ సత్యా గహులు శారదానికేతనం బాలికలతో అచ్చ 
టకు వచ్చి ఎదురయ్యారు. “వీరగంధము తెచ్చినారము వీరులెవ్యరొ తెల్పుడీ” 
అనే దేశభక్తి గేయం పాడుకుంటూవచ్చి స్వాతం|త్యయోధులకు స్వాగతం పలికారు. 
(పతి స్వచ్చంద సెవకునికీ నుదుటిమీద వీరతిలకం తీర్చిదిద్దారు. రక్త చందనం 
గంధం పూశారు. మెడలో పూలమాల వేశారు. శారదానికేతనం విద్యార్థినిలు వాలం 
టీర్త కు రక్షబంధనం కట్టారు. వారిని అనుసరిస్తున్న జనం సుమారు ఒక లక్షమంది 
అయ్యారు. ఆ నాడు ఆ జనసము[ద్రంలో ఏరరనం పెల్లుబికిందా అని అనిపించింది, 
కొండా వెంకటప్పయ్య గారింట్లో ఉప్పు తయారుచేశారు. జై ళ్ళకు వెలాదిమంది 
వెళ్ళారు. ఈ సత్యాాగహోద్యమానికి వెన్నెముక ఉన్నవవారే అయ్యారు. 


తరువాత మరికొంతమందికో తాటిచెట్ల సత్యాగహం (పారంభం చేశారు 
ఆయన. ఈ [కొత్త ఉద్యమానికి ఆయనే సృష్టికర్త ర్త, ఆంగ్ల ప్రభువులు యీ ఉద్య 
మాన్ని చూచి బేజారె తిపోయారు. శతువులను రెచ్చగొసే. “పరాజయ పథకం” 
తయారుచేయడంలో ఉన్నవవారు సాటిలేని మేటి నాయకుడనిపించుకున్నారు. 


ఈ విధంగా మహాత్ముని ఉద్యమాలకు గుంటూరు మండలంలో అండగా 
నిలచి స్వాతం త్యసిద్దికై స్టిరసంకల్ప ౦తో కృషిచేసిన మహానీయుడు లడ్మీ నారాయణ 
గారు. | 


విలక్షణ వ్య క్రిత్వం 


ఉన్నవ లక్ష్మీనారాయణగారి వ్యకిత్వం ఆతి విలక్షణమైనది. ఒకవై పున తీవ 
మెన జాతీయభావం,_ మరొకవై పున హైందవ సంస్కాతిపట్ల | పగాఢ మైన అభిని 
వేశం. ఇంకొకవై పున కులమత వర్ణ విచక్షణకు తావులేని అచలతత్వంపట్ల ఆస క్తి _ 
ఆయనలో రాజకీయమూ, మతమూ పడుగు పేకల్లాగా పెనవేసుకపోయినాయి. నాకు 
ఉన్న వవారికో 1981 లో (పథమ పరిచయం. మేము బందరులో వుండగా మా పిన 
తండి గూడూరి వియ్యన్నగారు ఒకఠోజున “వీరే ఉన్నవ లక్షీ నారాయణ వంతులు 
గార్కు మాలవల్తి నవలారచయిత, మన యోగ సభ్యులు” అని పరిచయం చేశారు. 
ఆయన వెంటనే “నువ్వు చిన్న ధన్వంతరవా 2” అని అన్నారు. మేమంతా 
“సత్య్వయోగ సాధక మండలిలో సభ్యులం. శ) మెనంపాటి నరసింహూము సంతులు 
గారు మా గురుచెవులు. మాస్టర్‌ సి. వి, వి. పరమ గురువులు, వీరు భృ క్రరిపహిత 


18 


తారక రాజయోగ సాపకులు. తరువాత శారదానికేతనం కోసం దీపావళి చందాలు 
వసూలు చేయడానికి అప్పుడప్పుడు బందరు వస్తూందేవారు. ఒకరోజున మా ఇంట్లో 
సాహిత్యగోష్టి జరుగుతూవుండగా ఆయన అన్న ఒకమాట ఇప్పటికీ నా చెవుల్లో (పతి 
ధ్వనిస్తూ వుంటుంది. “నా చేతిలో ఎల్ల ప్పుడూ భగవదిత వుంటూవుండెది. శ 
యోగంలో చెరినతరువాత భగవద్గిత చేతికి బరువై పోయింది" అన్నారు ఆయన. 


తరువాత మేము బెజవాడకు వచ్చశాము. లక్ష్యీనారాయణగారు తరుచు 
బెజవాడ వస్తూ; వచ్చినప్పుడల్లా మా ఇంటికివచ్చి మా ఆతిథ్యం స్వీకరించి తన 
పనులు చూచుకపోతూండవారు. 


మధుర కవి మాధవపెద్ది బుచ్చి సుందరరామళా స్త్రిగారిని స్వర కంకణంతో 
సన్మానించాలని అవటపల్లి నారాయణరావృుగారి ఆధ్వర్యంలొ సన్మానసంఘం సభ 
ఎర్పాటు చేసింది. ఆ సభకు ఉన్నవ వారినే సభాధ్యతిలుగా తెచ్చుకున్నాము. వారి 
అధ్యక్షోవన్యాసములో దేశమందు తెనుగుభాషయందు గొప్ప పేరు | పతిష్టలుకల 
కపులు చాలామంది కలరు. ఇతర భాషలందు అంతమంది లేరు. పూర్వ కవిత్వము 
నకు ఇప్పటి కవిత్వమునకు భేదముచూపుతూ బుచ్చి ను-దరరామళౌస్త్రి వంటి కవి 
“నభూతో నభవిష్యత్‌ ౫” అన్నారు, భకి నిగురించి (వాసన ఆయన పద్యాలకు ఆయనే 
సాటి అన్నారు. ఆయన శబ కల్చన తెనుగు నుడికారాలతో నిండి విలక్షణంగా 
వుంటుందని చెపుతూ 1021 లో బుచ్చయ్యగారు. | వాసిన బురకథను తార్కాణంగా 


పేర్కొన్నారు. ో“ోయంటరానివారెవరూ మావెంట రా నివాం 
నికాన్ని ఎక్కు వగా ఆకర్షి౦చిందని చెప్పారు. 


అనే పాట ఆనాటి (పబా 


1880 ఉప్పు సత్యా(గహంలో జైలుకు వెళ్ళినప్పుడు కూడా జైలులో వూరకే 
కూర్చో లేదు. “తిక్కన కవిని గూర్చి ఒక నవల ప్రారంభించారు. ఈ, నవల 
6,7 అధ్యాయాలు పూ ర్రిచేశారు. ఇంతలో జె లునుంచి విడుదలయ్యారు. తిక్కన 
నవల ఆగిపోయింది. ఆ నవల పూ ర్తిచేయమని ఎన్నో పర్యాయములు పాధెియ 
వడ్డాను. ఏం చేసినా ఆగిన ఘంటం మళ్ళీ కదలలేదు. 


1950 (వొంతంలొ కీళ్ళవాతము, ఉబ్బసముతో బాధపడుతూ చికితృనిమి తమె 
డాక్షర్‌ టి, వి. యస్‌, చలపతిరావుగారింటిలో దిగారు.  నాకోనం కబురంపారు. 
మంచంమీద నాల్లు తలగడలు రెండు పరుపులు ముందు వేసుకొని తలవాల్చి కూర్చు 


19 


న్నారు. ఆ స్థితిలో వారిని చూడలేకపోయాను. చూచి మందు యిదాను. 
ఆరోగ్యం పొంది వెళ్ళిపోయినారు. 


ఒకరోజు నల్ల పాటి రూనుమంతరావగారు పచ్చి లక్ష్మ నారాయణ గారి ఆరో గ 
మేమీ జాగా లేదని చెప్పారు, చూచివద్దామని గుంటూరు వెళ్ళాను. వారి స స్యగ్యహా 0 
చ్‌ వున్నారు. నన్ను చూచి అమాంతం లేచి కౌగలించుకొని మంచ చంకమున 
కూర్చొబెట్టుకున్నారు, 


నమళివయా్య | శరీరం శకుషి్య-ంచిపోతోంది. బుదిపటిమ మాతం ఏమీ 
ధి 

తగ్గలేదు. ఎకుగావ కేెల్రం కళ్ళుమూసుకునె సరుంటున్నా స్ట 

కృష్ణపరమాత్మ నా సన్నిధానంలో వున్నట్లుగా వుంటోంది. అలాగే కాలం గడుస్త 

తున్నాను. ఒకొగాక్కరొ జు ఏమీ తోచదు. అప్పుడప్పుడూ వచ్చి చూచి వెబ్ళతూ 


2A 
(౫ 
ల 


వుండు, అన్నారు. లేచి వెళ్ళి అలమారులో నున్న “అక్చరు? వుసకం ఒకటి 
తెచ్చి యిచ్చారు. ఇది వుంచుకో అన్నారు. అదే చివరి చూప. 

పంతులుగారు దీర్ల కాయులు. ఉదా త్తమెన విగ్రహము. ఆరడుగుల 
పొడుగు. ఆ పొడుగునకు తగిన లావు _ ఈ ఒడ్డూ పొడుగులకు కష సే 
వచ్చే విశాల ఫాలభాగము సుదిర్త నాశిక _ కొమ్ములుడిరిగిన గుబురు మీసాలు. 
దెహచ్చాయ మేలిమి బంగారు రంగు - అందుకు దీకు న గోధుమరంగు 
పాగా. అందులో తోక జారవికిచిన తలపాగ. నీలిరంగు కోటు. అ 


ఇచజారు, నల్లని ఫుల్‌ బూటు. ఇది ఆనాటి జారివర్‌ వేషం. 
ర 


అయితే ఆ తలపాగాలో దాకొ్క్కాన్‌ ఒక చిన్న పిలక జుట్టు ఈ పిలకజుటు 
జా 


ఐర్హండు వెళ్ళినా ఆయన వదలలేదు. అది భారత జాతీయతా విప న్నామని ఆయన 
మతం, 


అసహాయోదకామం నాటికి వషం మారింది. పలనాటి ఒడుకునూలుకో చేసి? 
ఎ రమన్ను రంగు ముతకగుడ్డతో కుటన సర్వాణి. అదె రంగు తలపాగ. చాటు 
పల్నాటి చెస్టులు, 


యు 


కలర్‌ మాతం నిలిచింది. షేర్యాణేలు పోయి ఒక బనిను, తుండుగుడ మాతం 


జెలుకు పోయిన తరువాత మీసాలు మాయ మైనాయి. కాఫింగు పోయి 


20 


వెలిసింది. ఇవే స్టరరూపం తాల్భాయి. ముఖాన స్ట వర్గనాలు వెలికెయి. నిమ్మ 
పండు రంగు ఎండి ఒడిలిపోయిన శరీరం చివరకు నిలిచింది. 


అటువంటి నిష్కళంక దేశ భకుడు . వజా బంధువు . మానవతా మహి 
తుడు _ మాతృదేశ సేవలో సర్వస్వం సమర్పించిన త్యాగమయశీలి - ఉత్తమ 


శీ) ఉన్నవ లక్ష నారాయణ పంతులుగారికీ శతనంవత్సర జయంతి 
సందర్భముగా నా భ_కిపూర్వక స్మృత్యంజలి. 





ఉన్నవ వారది 


సాహిత్య బీవిత విశేషాలు 


డా॥ ఎన్‌. గంగప్ప, బరి ఎ మి. మోల్‌ గి? 


ప రచనలు ఈ 


శ్రీ ఉన్నవ లక్షీ కనా రారాయణగారు మానవ మాకుడు కాడు. మహా మనీషి; 
కేవలం ఒక వ్యక్తికాడు, మహాసంస్థ; కేవలం ఊహాళాలి మాత్రమే కాడు, తానూ 
హించిన, సంకల్పించినదాన్ని ఆచరణలో చూపించిన మహా కార్యదతుడు; కార్యదిళ్లా 
సర్‌ తం| తుడు; కేవలం ఊహాలోకాల స్వ్వెరవిహారి కాడు; త నచుటూ వున్న 
సంఘాన్ని, సంఘంలోని వివిధ వ్యక్తుల్ని, వివిధ వ్యక్తుల మనః (పవృ త్తుల్ని, నేలను, 
గాలిని సూక్ష్మ తినూక్మ దృష్టితో పరిశీలించి, సమసాన్ని చిత్తశుద్దితో, నిజాయితీ 
(Sincerity) తో అభివర్డి ంచి కృతకృత్యుడై న రచయిత; "కేవలం రచయితమా[ తమే 
కాదు; మహాత్ముని | పభావానికి లొనె, స్పూరిని పొంది, తన రచనలద్వారా ఇతరులను 
[పభావితుల్ని గావించిన మహో మేధావి; స్వాతం(త్య యోధుడు; సంఘ సంస్క ర్త 
అన్నిటినీ మించి మహా నవలాకారుడు; మానవతావాది. 


గాంధీ, తిలక్కు ల స్వరాజ్యవాదమూ, రాజారామ్మోహనరాయు, క ౦దుకూర్ష 
సంఘ సంసగ్రారణాభిలాష, ఐర్ష౦డులో బారిష్టర్‌ చదివేటప్పుడు తెలుసుకొన్న బో 2 
విజం మొద ఆయినవి ఉన్నవకు. స్ఫూర్తి పప పల దాంతో సమున్నత దీ ప్రీతో సమా 
జంలో అట్టడుగునపడి అణగారిన దీనుల హీనుల దైన్య హైన్య జీవిత విధానం చూసి 
హృది రగిలి కరిగి వారిని సమాజంలో సమున్నతులుగా చేయాలన్న కోరికతో వారిలోని 
బాహార మైన మాలిన్యాన్ని రూపుమాపి, ఆర్తి కస్టితిని మెరుగుపరచి, ఆంతరంగికంగా 
దయాసత్య శౌచాల్ని పెంపొందించాలన్న సదాశయంతో వివిధరీతుల (స్పష్టికరించారు 
మాలపల్లిలో. వారెన్నో యితర రచనలు చేసినా ఈ సదాశము లన్ని టికీ చకగాటి 
వ్యాఖ్యానం మాలపల్లి ; వారి సాహిత్యమూ ర్తి కీ రికి జయపతాక వీరి మాలవరలి. 


వివిధ రచనలు 


ఉన్నవ వారనగానే మనకు గు రుకొచ్చేది వారి మాలపల్లి నవల, అయితే వారు 
ఇతర రచనలు అనేకం చేశారు. అన్నిటా వారీ ఆశయం ఒకే. ఇవన్నీ గూడా 


గ 


సామాన్య (ప్రజానీకాన్ని జాగృతం చేయడంకోసమే రచించినట్లు న్నషమవుతుంది. 
వారి సామాజికావగాహన అలాంటిది. (ప్రధానంగా వారి రచనలన్నింటినీ నవలలు, 
నాటకౌల్కు కవితలు, వచన రచనలు, వ్యాసాలు అని వర కరించవచ్చు. నవలల్లో 
మాలపల్లి విశిష్ట రచన. తిక్కన అనే నవల అసంపూర్ణం. ముదణ భాగ్యంసైతం 
నోచుకొన్నట్లు లేదు. వారి సాహితీ మూరికీరికి కలికితురాయి అయిన మాలపల్లి 
నవలా వె శిష్ట్య వివరణకు ముందు తదితర రచనల గూర్చి కు పంగా కెలును 
కొందాం. వారి నాటకాల్లో ఉ త్రమమైంది నాయకురాలు. తకిగానవి: తిక్కన, 
అన్నమాందబ్క, సంగీత నాపసాన్సి సోదోయళక్ము సోది, హరిజన నాటకము. వాస్తవానికి 
ఏటిని నాటికలనడ మె సముచితం. 


నాయకురాలు నాటకాన్ని పల్నాటి వీరచరిత ఆధారంతో ఉన్నవ వారు 
రచించారు. చరితపై అత్యంతాభినివేశం గల ఉన్నవవారు ఈ కథని నాటకీక 
రించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఉన్నవ వారు [బహ్మనాయుడు అని నామకరణం 
చేసా బాగుండేది. కాని “నాయకురాలు” అని పేరు పెటారు. బహుశా నాగమ 
బుద్ధి కుశ లత, శ క్రియు కులు మొదలై న గుణాలు ఉన్నవవారీని ఆకర్షించి “నాయకు 
రాలు” అని పేరు పేట్టివుండవచ్చు. లేదా ([బహ్మానాయుడి గుణగణాల్ని |పస్సుటీ 
కరించడం కోసం నాయకురాలి పాతనే (పధానంగా తీసికొని ఆ విధంగా చేసి ఉండ 
వచ్చు. తిక్కన భారతం పె ఎక్కువ మక్కువగల ఉన్నవవారు అం[ధ భారత మెన 
పల్నాటి ఏర చరిత్రని కథావస్తువుగా (గహి౧చినల్లు స్పష్టమౌతుంది. ఇందులో 
పల్నాటి వీరుల వీరోచిత కృల్యాలు, పరా|కమ (పాభవాలు, (బహ్మనాయుడి సర్వ 
మానవ సా భాతృ సిద్ధాంతం మొదలైన విషయాలతో పాటు ఆనాటి గాంధీమహాత్ముని 
ఉపదేశాల్ని స్సురణకు తెచ్చే రీతిని నాటకీకరించడ౦ జరిగింది ఇంకా సర్వమతాలు 
సమానమని, దీనికి కులం, వర్షం అడ్డుగోడలు కారాదని అకాంచీంచిన ఉన్నవ 
వారు చాలా సముచితరీతిని స్పషంగావించారు నాటకంలో, అందుకే చాపకూడు 
యేర్చాటు చేశారు నాటకంలో. వారి [పధాన ఆశయమైన పంచ మోద్ధరణను ఇందులో 
చక్కగా (పతిపాదించారు. “అ(గనర్లములవారికంట పంచములెకు,-వ దుర్మార్గులు 
కారు. అందుచేత వారితో సాహచర్యము వలన యే ఆఅనర్హమును రాదు. ఆరోగ్య 
విషయమున వారి అలవాట్లు కొన్ని సరియెనవికావు గాని ఆ విషయమున వారిని 
బాగుచేయవలసిన భారము అ్మగవర్హములమీదనే నిలచియున్నది. అసహ్యామున 
కోర్చి శిశువులను, తల్సిదం[డు లేవగింపక ఏవిధంగా సాకుతారో అ గవర్లముల 
వారందరూ శిశు పాయులుగా ఉన్న పంచములను పుత్ర పెమతో _పెమించి కాగు 
చెయడం ధర్మం, తల్లిదం(డులకు శిశువులెట్లు అస్బృళ్యులు కారో పంచములు 


28 


అ(గవర్తము లకు అస్పృశ్యులు కారు. వారిని (పేమించి బాగుచయుట ఉభయులకు 
తరుణోపాయమే. మన హృదయములందు [గుమ ఉన్నయెడల వారు అస్పృ 
శ్యులు కావడమునకు మారుగా మన హృద యాలింగమునకే అర్హులవుతారు. 
(ప్రేమ లేకపోవడమే మన భేదమునకు కారణము,”___అని | బహ్మ నాయుడిమాటల్లో 
తమ ఆశయాల్ని స్పష్టంచశారు. అంతేగాక వర్ల సంఘర్షణని గూడా యిందులో 
ఉన్న వవారు సూచించారు. “నవరకు మి ee పంచమ, వంచ మేతర 
తగాదాలోక్రి దిగుతుంది” అని కన్నమనీడు అంచటే 1బహ్మనాయుడు “అుతకం టి 
వదల భాగ్యవంతుల తగాదాలోకి దిగుతుందంకే సరిపోతుంది" అని స్పష్షం 
చేసాడు. ఈ విధంగా నాయకురాలు నాటకంలో ఉన్నవవారు తమ ఆశయాన్ని 
అడుగడుగునా (పతివాదించారు. ఇతివృ త్ర నిర్వహణలో, పాత చితణలొ, 
సన్నివేశ కల్చనల్లో, సంభాషణా చాతురిలో, నాటకీయ శిల్సాన్ని పరిరక్షించి 
చక్కటి నాబకంగా నాయకురాలిని సృష్టించారు. ఒక కొ తదనంకూడా యో 
నాటకంలో ఉంది. కథాగమనాన్ని అతికినట్టు చెప్పడానికి |సవేశ విష్కంభాలు 
| పయోగించడం సంస్కృత నాటక సం|పదాయం. ఉన్నవ బారు వాటిని (తోసి 
పుచ్చి స్యూతధారునివంటి |ప్రతాపుడనే పాతని (పవేశ పేట్టడ మెగాక, తక్కిన 
అంకాల ఆరంభంలో పూర్వ పూర్వకథనసి, ఉ త్తరొ తర కధకు అతికినట్లు గా 
ఉన్న వవాొరు చెప్పించారు. దీనివల్ల ఉన్నవవారు త్రమ సదాశయాల్ని మరింత 
స్పషం చెయడం జరిగింది. 


తిక్కన, అన్నమాంది, సంగిత నాపసాని_ఈ మూడు ఉన్నవవారు రచించ 
బూనిన “తిక్కన” అనే నవలలో కాన్ని భాగాలకు సందర్భోచితంగా కావించిన 
నాటకీకరణ. అద్దంకి (ప్రభువైన మహారాష్ట్ర సారంగుడికి, మనుమసిద్ధికి జరిగిన 
యుద్ధంలో మనుమసిద్దికి సంపూర్ణ విజయం లభించినా కొమ్మన యుద్దంలో మరణి 
సాడు. ఆ నారను మారన కొమ్మన భార్యయన అన్నమ్మకు అంద జేయడానికి 
వసాడు. ఆ సందర్భంలో జరిగిన సంభాషణ “తిక్కన” నాటిక. అన్నమ్మ అనేక 
కారణాలవల్ల సహగమనం చెయడం మానేస్తుంది. “అన్నమాంబి అనే నాటిక 
“తిక్కన” నాటికకు అనుబంధమే, భర్శృ మరణానంతరం చెయ్యవలసిన కర్మ 
కాండకు సంబంధించిన చర్చ యిందులో | పధానాంశ౦. సహగమనం అనవసర 
మనడానికి వెదాంతపరమైన ఆధారాల్ని నిరూపిస్తుంది అన్నమాంబ. మూడవది 
సంగీత నాపసాని, సంగీత నాపసాని తిక్కన కూతురు. *ీకడానిొ అని కూడా 
వేరొక పేరు. అసలు పేరు “గాయత్రీదేవి, వయసులో చిన్నదైనా అద్భుత 


24 


శ్రక్తియుక్త సంగిత నాపసాని, అపురూపమైన సంగిత జ్ఞానం కలది, పక్రుల 
నాదాలలో సంగీతాన్ని, (పతి వ్యకుల అడుగుల సవ్వడిలో తాళాన్ని గుర్తించ 
గలిగిన అద్భుత శ క్తి గలది, చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వమూ, పండి 
పోయిన వ్యక్తి అనుభవాలు నాపసానిలో మనం చూస్తాం. “సోదోయమ్మ 
సోది” అన్న నాటికలో గాందీజీ గొప్పదనాన్ని, ఆయనతెచ్చే పేమరాజ్య మైన 
స్వరాజ్యాన్ని గూర్చి ఒక సింగి సోదె చెపుతుంది. బహుశా ఉన్నవవారి 
స్వరాజ్య సోదె యిదే కావచ్చు. “హరిజన నాటకము అనేది నాయకురాలు 
నాటకంలోని రెండో అంకం మూడోరంగం. (పత్యేక సందర్భంలో (పదర్శించ 
డానికి దీన్ని గొ కొని వుండవచ్చు. అంతేగాని యిది ఒక [పత్యేక నాటకం కాదు. 
పంచములు చెన్నకేశవాలయంలో 1 ప్రవేశించడానికి | పయత్నిస్తున్న సమయంలొ 
అ| గవర్జాలవారు అడగించగా ఈన్నమదాసుకి దేవాలయం బయపే చెన్న కేశవుడు 
దర్శనమిసాడు. ోదర్శనమాయె సందర్శనమాయో అంటూ ఆనందంతో పొంగి 
ఆడుతూ, వాడుతూ అనందిసాడు కన్నమదాసు. కులం, వర్షం పధానం కాదని 
చిత్తశుద్ది పధానమని కన్న మదాసు స్థితిని జూచిన అ్యగవర్హులు ఆశ్చర్య చకీతులె 
తారు. ఆ సందర్భంలోనే అన్నివిధాలా అ గవర్జులకం టె పంచము లే ఉత్తములసి 
వారిని సానుభూతితో జూచి సముద్దరించవలసిన బాధ్యత అ| గవద్దులదని, కుల మత 
భేదాల్ని పాటించడం సముచితం కాదని _పబోధిసాడు |బహ్మనాయుడు. 


“ఉన్నవ రచనలు కొన్ని" అనే |గంథంలో ఉన్నవవారి కవితా విభాగంలో 
వారి “భావతరంగాలు అనే పేరుతో వారి కవితల్ని ము దించారు. ఇవి 1864 
సం॥లో చెన్నపురిలో [పథమ ముదణకు నోచుకొన్నాయి. ఇందులో ఎలలు, 
సుద్దులు, చిందులు బుర్రకథలు మొదలైనవి వున్నాయి. ఇవన్నీగూడా జానపద 
గేయ బాణీల్లో రచితమై ఉండడం విశేషం. అంటే ఉన్నవవారికి జానపద గేయా 
లపై యున్న మకవ స్పష్టమవుతుంది. వాస్తవానికి ఉన్నవవారు _పజలకోసం 
(పజల భాషలో రాయాలన్న తపన (CంMmMitment) ఉన్న రచయిత. వీరు 
మాలపల్లి నవలకూడా వాడుకభాషలో రచించి కృతకృత్యులయ్యారు. ఈ జానపద 
గీతాలమీద అత్యంతాభిని వేశం ఉన్నవవారికున్నట్లు అనేక విధాలుగా తెలుస్తుంది. 
కృళ్ణాప త్తికలో 1922 నుంచీ అనేక జానపదగీతాల్ని ప్రకటించినట్లు తెలుసుుంది, 
మాలపల్లి నవలలో సైతం సందర్భోచితంగా జానపదగేయాల్ని, తత్వాల్ని [పవేశ 


పరి 


నంగదాసు మరణానంతరం పెద్దదినం నాడు అప్పాదాసు *చరమగీతం” 
అనే పేరుతో సంగదాసు సద్దుణాల్ని యాల పాటగా రచించి చదువుతాడు. ఇది 
ద ఫణితిపై ఉన్నవవారికున్న మోజును స్పష్షం చేస్తూంది. భావతరంగాలసే 
కవితల్లో ఏలపాట, ఆవుల కాపరులు, తంధానపాట, ఠోటిపాట, దయ్యాలపాట, 
పూవుపాట, మేకపాట, యశోదావె భవము, బుడబుడక్కల జోస్యం అన్నవాటితో 
పాటు మాలపల్లి లోని త కగాళ్ళ జగ్గడ్‌ బు రకథ సైతం చోటు చేసుకుంది గ్రామీణ 
(పజల ఆశల్ని, ఆకాంక్షల్ని ప్య కం చేయడంతో పాటు పజలంతా ఒకగాకు అనె 
ఆశయాన్ని అన్నింటా స్పష్ట చేయడము ఉన్నవ వొరి ధ్యయంగా గోచరిసుంది. 


వన రచనల్లో ముఖ్యంగా మూడు కనిపిసాయి. ఈ మూడు 1917 త్రో 
రచించినట్లు తెలుస్తుంది. జొన్నవిత్తుల గురునాథం గారితో కలిసి “ఇండియా రాజ్య 
తం|తము” రచించాత. అక్సర్‌ చక్రవర్తి మత సామరస్యానికి ముగ్గులైన 
ఉన్నవవారు “అకృర్‌ చ|కవంర్థి చరిత్ర ను రచించారు. బిపిన్‌ చందవాల్‌ ఉప 
స్యానాల్ని తెలుగులోనికనువదించారు. ఈ |గంథాల రచన కూడా వారి సదాశయా 
నికి అనుగుణంగానే నడిచింది. 


ఉన్నవవారి రచనా వ్యాసంగం వీటితోనే ముగియలేదు. అనేక సంద ర్భాల్లో 
వివిధ విషయాలపె అంకే సాహిత్యం, మతం, సాంఘికం, రాజకీయం, జానపద 
కళారీతుల్లో ఒకళైన బొమ్మలాటలు మొదలైన వాటిపై పెక్కు వ్యాసాలు రచించి 
తమ పాండిత్య (పకర్షని (ప్రకటించారు ఉన్నవవారు. 


ఇవి గాక కృష్ణరాయబారం, సంజయ రాయబారమనే రచనలున్నట్లు తెలు 

స్తుంది. అవి యే సాహిత్య _పష్మక్రియలకు చెందినవో తెలయరాలేదు. ఇదీ 

ఉన్నవవారి సాహితీ జీవిత సూల పరిచయం. ఇక మాలపల్లి విశిష్టతని పరిశీలిద్దాం. 
షు mg రృ © 


మాలపలి 
య 


“11 (Malapalli) is one of the very few works of undoubted 
genious in Telugu. You know how rare such works are in our 
languages... en 44462. 


I? is written in the colloquial or gramya style. 1 myself 
belong to the classical variety. But two works have shown 
how all the effects of literature, line, colour, and expression could 


26 


be procuced by ihe colloquial brush provided, of course, it ig 
handled by a master, viz Kanyasulkam of AppaRaw and this 
novel of low and humbis life, by Unnava Laxmi ౧౭౯౧౭౭౧8. 


మాలపల్లి పె (ప్రభుత తంం౦ వచ శ నో బాస్ను తొొలగించవలసినదంటూ (ప్రభు 
తాఃనికే షిఫాయ చేసా మాలపల్లి అవల vans గూర్చి క ట్రమచి రామలింగారెడ్డి 
గారు చప్పిన మాజలివి. వాడుకభాష బలాన్ని చవిచూపిస్తూ చక్కటి సామాజిక 
హతో అనుభవాల్ని జోడించి చేసిన అత్యద్భుత రచన ఉన్న వవారి మాలపల్లి, 
దటెన నవల అఆనాటికీ, ఈనాటికీ లేదు. మున్ముందు వస్తుందేమో వేది 
చూడాలి. ఆనాటి తెలుగు నవలా సాహిత్యాన్ని పరిశీలి సే ఒక్కొక్కటి ఒకొక్క 
దృకొగాణం నుంచి చూసినప్పుడు గొప్పవిగా కన్పించవచ్చు. కౌని మాలపల్లి నవల 
లు చి పరిశీలించినా అన్మవిధాలా అత్యున్నతమెై అన్నిరకాల 
వాకులకి ఆనండాని- ఆపాదిసుంచి. తెలుగు నవలా సాదాత్య.లో యిదొక మహతి 
హాసం (Epic) అని చెప్పడం సమంజసం. అందులో లేనిది ఎందులోను లేదు. 
సపలకు గౌరవం చెటార్చ డానికి ఆరు అ.గాలుండాలంటాదు లాక్షణికులు, అవి *ోఇతి 


త్తం వాతలు, సంభాషణ, ఆయా సన్నివేశాలలో సంఘటనల కనుగుణమెన 
అంజలా యా 
న 


వకుల వరన, శెలి, జీవిత తత్వ నిహశం (Philosophy of life). ఈ 
మాట FA వా 
క్షణాలని మాలులికి వ రిసొయి. త్త తమ ీల్ప్సియన రచయిత రచనలో ఈ 
లాం DD అంణవి 


లక్షజాలన్ని తమకు తామె ఒదిగి ఉండి ఆ రచనా మశిషతకు కారణభూతమౌతాయి. 
అదే ఉస్నవవారి నవలలోని గొవ ప్పదనం. 


మాలపల్లికి మరోపెద సంగవిజయం,. సంగదాను విజయమే నంగ 
విజయం, [పథము భాగంలోని సంగదాసు మరణించినా నంగదాను జీవితం తర్వా 
ది. అందరి హృదయాల్లో సంగదాను చిరస్తాయిగా ఎలప తాకు, 

ములుడు రామానాయుడు తో సెలవు తీసికొంటూ “నన్ను మరచి పోక్రు” అన్న మాటలు, 
దురణోస్తూ అన గలునాంో అన్న మాటలు ఫలించి మాలపల్లిలో విజయ కళా 
శాల కకత మాలపల్లై మునివల్లెగా చివరి దశలో మారినప్పుడు యిదీ నిజంగా 


సంగవిజయమనిపెసు ead 


2 


మాలపల్తి. రామదాసు జీవిత పరిణామం మాలపల్లి లోని యితివృ త్రం. ఆ (ప్రధాన 

వ్యక్తి ననుసరించి చేయబడ్డ సమస్త మానవక్షోటి. జీవిత చ్నితణ మాలపల్లి. అందుశే 
మాలపల్లి మానవ ధర్మ సరిణామ చిత్రణ. ఆంటే మానవుల్లోని ఆశలు, ఆకాంక్షలు 
Sue: దుఃఖాలు బాధలు, కషాలు, నష్టాలు, పగా, ద్వేషం, వలప్కు కామం. 
జయాపజయాలు మా తనా. చివరికి [ నవ జీవిత పరిణామం ఎలా జరుగు 
తుందో నిరూపించడ మొ మాలపల్డ నవలాధ్యెయం, ఏటన్నింటినీ అద్దం పట్లసట్లు 
నవలలో చ్నితించి తరించారు ఉన్నవవారు, మాలపల్లి నవల రామదాసు తన చెను 
pis చూసుకొంటున్న సన్ని పశంతొ ఆరంభమె, మాలపల్లై మునిపల్లెగా 
ss sles రామదాసు మహర్షియై విజయ కా we 
లానికి కులప కుదరడంతో ముగుసుం౦ం pe యితివృ త్తంలొ ఒర ఎత్తుగడ, 
ఒక ముగింపు చక్రాగా కుదిరాయని seen 


మాలపరి: నవల (గామీణ జీవితుకో ఆరంభమె పటణ నాగరికత, నగర 
వ్‌ ర డం 
జీవనరీతి, సెటిల్మెంట్‌ దుస్పితి జైళ్ళలోని అధికారుల. ఆగడాలు, వదిల కఠిన 


శిక్షలు చిశత్రించబడ్డాయి. రామదాసు కుటుంబగాధ (ప్రధానమైంది. చౌదరయ్య 
నా 
కుటుంబంతో యిది ముడివడింది. రామదాసు శత కొరుకు నత లు బాద 


రయ్య యింటిలో జీతగాడు. సంగదాసుకీ, చౌదరయ్య కొడుకు రామానాయుడికీ 
గాడ మె తి, సంగదాసు రూలీలకు బాసట రు సమ్మెను క ట్రస్తున్నాడన్ని త స్కా 
తన కుమారుణ్లి పంచ మోద్యమంలోకి లాగి చెడగొడుతున్నాడన్న అపోహ హన ల్ల 
ద్విగుణీకృత మెసే ద్వెషమూ పెచ్చురెగిన చద దరయ్య రాగోలతో సంగదాసు తల పె 
కొట్టగా సంగదాను మరణిస్తాడు. దీనికో నవల మంచి ఉత్సుకతతో నడవడం 
ఆరంభిసు ౦ది. పంతులు సాయంతో పోలీసుల పోరు ఐదువేలకో తప్పించుకున్న 
చౌదరయ్య సంగదాసు పెద్దదిసం తర్వాత రామదాసు ఆ స్తినంతా జ ప్పుచేయి౦చి పక 
పరచుకుంటాడు. రామదాసు కుటుంబం నిరాశయ మవుతుంది. దీనికంతటికి 
చలించిపోయి యింటినుంచి వెళ్ళిపోయి ధర్మకన్నాలు చేయడం మొదలుపెడతాడు 
వెంకటదాసు. ఆ వెనుక త ఆఅ జగన్నాథం అనే పేరుతో దోపిడీలు చేసి సంతా 
నులతో ఉంటూ ధనవంతులను దోచి బీదలకు పంచిపెట్టడం ఆరంభిస్తాడు. సంగ 
దాసు మరణంతో రామానాయుడు పంచముల, కార్యికుల సేవలో. నిమగ్నుుడు 
కావడం, ఇతని పినతల్లి కొదుకు మోహనరావువై రల సూహం వెరిగి అత 
నికో లేచిపోయి తిరిగి “స్పోటకంతో తిరిగివచ్చి సాహుకి సేవచేస్తూ వాడి మరణంతో 
ఆమె మరణించడం, రామదాసు కుటుంబం సెటిల్మెంటు! గ అకాడ వెలు 
దురాగతాలకి లోనుగావడం, రామదాసు మాలక్ష్మమ్మ జై లుకుపోవడం జి జ్యోతీ అప్పా 


వ 


దాసుల సహగమనం, వెంకటదాసు పోలీసులతో కల్షిన ఘర్షణతో క్షతగ్యాకుడై 
జైలుకు రాగా పు తుని దనేస్టితి నిజూచి మాలమ్మీ మరణించడం, ఆ వెనుక వెంకఠటదాసు 
మరణం, ఏటే నన్ని టినీ చూసూ జెలు జీవితం గడుపుతూ సర్వసంగ పరిత్యాగియై 
స్వరాజ్యానంత రం య కహ, వెంకటయ్యల త్యాగం మూలంగా 
సంగదాసు ఆకాంమీంచినట్లు స్రాపిత మెన విజయ కళాశాల కులపతి కావడంతో 
సవల ముగుస్తుంది. రక కథని ఎంతో చక్కగా చిక్కగా నవలా నిర్మాణం చేసి 
ధన్యులయ్యారు ఉన్నవవారు, | గామీణ జీవితంలోని రకరకాల స్థితిగతుల్ని ఈ 
నవలలో ఉన్నవవారు కన్నులకు కట్టినట్లు చి|తించారు. జమీందారు చౌదరయ్య 
దెర్దన్యం, అతని నమ్మినబంటు పంతులు పన్నాగం, ముంసబు కరణూల మోసాలు, 
మాలపల్లి రో ని అలగా జనం అగచాట్లు, కూలీల సమ్మెలు, కోరు Gorn 
వకిళ్ళ, వకీలు గుమానాలు గావించే ఘోరాలు, సెటిల్మెంట్‌ లలో ఫాదరీలు, కాం| టా 
కరు చేసే పాపాలు పోలీసుల లంచగొండితనం, జైలు అధికారుల మోసాలు, 
లంచగొండితనాలు, అణచివేసే విధాసం, స్పోటకం వ్యాపించి సవుడు మునిసిపాలిటీ 
ఉద్యోగుల మౌసం, దగాలు, ఆయాచోట్ల అన్నిటా | పజల దుస్థితి, ధర్మ క న్నాలు, 
అడవుల్లో సంతానుల జీవిత విశేషాలు, (పభుత్వం వారినందరినీ అణచివెయడానికి 
న (సయత్నం మొదలై నవస్నీ సూక్ష్మాతి సూత్మంగా నవల అంత టా పరివ్యా సమె 
ఉండటం పరిగిలించవచ్చు ఇవన్నీ బాహారి మైనవి. ఉంతకంప మాసవ అంత _స్తత్వాన్న 
పరిస్ఫుటంగా ఉన్నవవాయ స్పష్టం చెయడం విశేషం. ఇదే మాసవధర్మ పరిణామ నిరూ 
పణ, పాళ్ళాత్యనాగరికత పారి శామిక విప్ప వం, స్వరాజో్యోద్యమం, జాతీయ కౌం(గెస్‌ 
[పభావ౦, తిలక్‌ గాంధీజీ (వసాదించిన చె చెతన్యం, మొదలైన వాటి పూత 
సామాజికంగా, ఆర్తి కంగా, పొరమార్జి కంగా వస్తూన్న మార్పుల్ని, ధసవంతులు ఎలా 
దోపిడీకి దొరకొన్నది అణగారిన జనం ఎలా మరింత ఆణగారిపో తున్నది మొదలై న 
సమ స విషయాలు సూత సూక్ష్మంగా స్పష్టంచేశారు. పంచముల సముద్దరణం, 
కార్మికులకు న్యాయం చేవార్చాలన్న ఆకాంక్ష గాంధీజీ “అసహాయ యోగము" ఒక 
(ప్రక్యా బీదల అభ్యుదయానికి ధనవంతుల్ని దోచడమైనా ఉచిత మేనన్న పద్దతి మరో 
| పక్కా ఆప త్రిక వోచి త్రితో చించారు ఉన్నవవారు. ఉన్నవవారు వ్య _క్రైతః అసి 
కులు అందుకె మాలపల్లి లొ" పంచముల సముద్దర ణం వ య ముతం పెన్‌ నో , దెవునిపైనా 
అచంచల విశ్వాసమున్నట్లు రామదాసు పాతు నరగవాన్యు అన పాత్రల 

వర: ఏవరి.చారు. అయితే మెకటదాసు పా|తద్యారా అసమర్దుడె సె దెవుణ్ని 
పరర అచలబోధ, దానికి సంబంధించిన తత్వాలు, క ప, | ము థర 

అంటు మధురభ కి మోహనశృ్ళంగారం, దాని పర్యవసానం మొదలై న వాటన్నింటి 

వరణలో సాంస్కాతిక వారసత్వాన్ని వివరించారు ఉన్న వవారు. 


29 


మాలపల్లి నవల నాలుగు భాగాలుగా విభజింపబడి మొదటి భాగ్గ-లో 
అయిదు [మకర కాల తా భాగంలొ ఇరవె రండు [పకరజాలు 
ము 
ఇరవైనాలుగు |పకరణాలు, నాలుగో భాగంలో ఇరవై ఒక్క | పకరకాలు = 
బృహాద్గ్గంథం. ఇలాంటి ఇతివృత్తానికి తగిన రీతిలో సన్నివేశ కల 
షణ రచనారిత్రి, కథాకథననె పుణ్యం, పా(తలశీల వ రనలు, సామాజిక 
మాకా C9 
సమ సమూ వాడుక భాషాబలాన్ని (పక టస్తూ ఆ న్‌ విశ్వానాన్ని స 
మనోజంగా ఉన్నవవారు మాలపరి నవలా నిర్మాణం గావించారు. 
ద య | 


చక్కటి ఇతివృ త్ర నిర్మాణంతోపాటు సజీవపా(త్ర చి[తణ 
(పాశ స్య్యానికి పాతు భూత మవుతుంది. తద్విరహిత మైన సవల స 
రంజకం కాజాలదు  నవలాకాదడు లొకవృ త పరిశీలనకి జీవితానుభవం తో 
రకరకాల వ్యకులు, సవిభావాలు సముచితరీతిని చి తించవలసిన అగత్యమెంశేని 
ఉంటుంది. అందుకే “ANd the first thing that we require of any 
novelist in his handling of characters is that, whether he keeps 
close to common experience or boldly experiments with the 
fantastic and the abnormal, his men and women shall move 
through his pages like living beings and like living beings remain 


inour memory after his book is laid aside and its details perhaps 
forgotten”, అని చక్కగా పర్కొ_న్నాడు హడ్చన్‌ పంకితుదు. 


అంటి నవలలోని బా(తలు మనతోపాటు తిరిగే వ్య కలాం aE కదంకకే 
జీవకళతో ఉండాలనీ, నవలను చదవడం పూరి చేశాక వాటి వివరాలు మరలినా 
వాతలు మాతం పాఠకుం నఃఫలకాల-పె చెరగని ము[ ద వెయ్యాలని క్‌ 
మౌరుది. అంతేగాదు నవలా వాతలు గూర్చి ౬. M. Forster మదో 2 


చెల డించాదు. 
య) 


తొ 
మ త. 
అ రు 


‘They (characters) are peopls whose secret lives are 
visible; cr might be visible; we are people whose secret lives 
are invisible.’ 


మామూలు మానవుల అంత తాలు తెలియవు, కని నవలా పాతల స-ధావ 
వివరణ స్పష్టం ఇ చేయడ మె నవలాక ర చేయవలసిన వని. అంపే ఆయా సన్ని = ర 


(ah 


ర్చ 
అరక 


లలో, సిర ర్భాలల్‌ సముచిత as; యితర పాతల సంకొషకా మూలకంగా 


90 


ఆయా పా|త్రలి చేషలవల్ల నవలా కారుణు మన; (పవృ త్తిల్ని స్పష్షకరించవలసి 


ఠం 


ఉంటుంది, అప్పుడ ఆ నవల (ప్రసిద్ధికి రాగలదు. 


వై విధ్యంతో కూడిన పాతలు, వాటి చిత్త వృత్తులు చాలా చక్కగా మాలపల్లి 
నవలలొ చితీకరించి తెలుగులో ఉత్తమ నవలా కారుడుగా _పసిద్దిగాంచిన వారు 
ఉన్నవవారు. రకరకాల వ్యక్తులు, రకరకాల చిత్త వృత్తులతో ఆనాటి సమాజాన్ని 
కన్నులకు కట్టినట్లు చిత్రించడం ఉన్న వవారి నాత్తు. ఇందులో | సధానంగా కనిపించేవి 
రండు కుటుంబాలు. ఒకటి రామదాసు కుటుంబం రెండు చెదరయ్య కుటుంటిం. 
రామణాను భార్య మాలక్ష్మీ, రామదాసు ప్కుతులలో మొదటివాడు వెంకటదాసు, రెండో 
వాడు సంగదాన్కు మూడోవాడు రంగడు. కూతురు జ్యోతి, మేనల్లుడు అప్పాదాసు, 
సంగడాను చౌదరయ్య యింట్లో జీతగాడు. చెదరయ్య భార్య లక్ష్మమ్మ. సరీ 
ముద్దుల కుమారుడు రామానాయుడు, అ_తకంకే ము_దు పెంచుకొన్నవాడు 
వెంకటయ్య, రామానాయుడు భార్య కమలమ్ము, వారి పు తుడు నాహు, (సహ దెవ 
రావు. రామానాయుడు పింతల్లి కుమారుడు మోహనరావు. ఈ రెండు కుటుందాల 
ననుసరించి అనేకానేక పాత్రలు నడయాడుతూ సందర్భోచితంగా తమ తమ | పాధా 
న్యాన్ని నిర్వ ర్రించుకుంటూ ఒక సమాజాన్ని మన కళ్ళ ఎదుట వదర్శించి నవలలో 
విడదీయరాని బంధాన్ని కలిగి ఉండి సిజమిన జగత్తులా కనిపింప చెయటం వాటి 
విశిష్టత. అదె నవలకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 


పంచములు.._ఆ| గవర్లులు; కూలీలు...జమీందారులు; కార్మికులు, ధనవంతులు; 
జీతగాడు. యజమాని; మామూలు | పజలు_మునసబు, కరణాలు, పోలీసులు, వకీళ్ళు, 
వకీలు గుమాస్తాలు, కోర్టు అధికారులు, సెటిల్మెంట్లు, సెటిల్మెంబ్లలోని వ్య కులు, 
ఫాదరీలు, కాం|టాక్టర్లు; ఖె దీలు_జై లు అధికారులు... ఇలాగ ఎందరో వ్య కులు, ర్త 
వ్య క్లులోని [పమ వలప్కు మోహం ద్వషర్క దొర్దన్యం, పగ, భర్‌, మధురభ క్రి, 
అచలబోధ, దేశభ కి మొదలై న భావాలతోపాటు పంచముల సముద్ధరణ, స్వరాజ్య 
సాధస్మ కార్మికులకు న్యాయం చకూర్చాలన్న కోరిక ఒక (పక్కా, ధర్మ కన్నాలు. 
దోపిడీ, దానివల్ల పచ్చిన ధనాన్ని వదలకు పంచి పెక కొరిక మరో పక్కా, 
ఇలాంటి భావాలుగల పా|తలు యిందులో ఉన్నాయి. ఈ పాతలన్నీ మనం రోజూ 
చూసె వ్యక్షుల్లాగే గోచరిస్తాయి. ఇది ఉన్నవవారి సజీవ పాత చిత్రణకు గీటురాయి. 
ఆయా పాత్రల అంత స్ప త్వాల్ని, యితర పొ తలతో ఎలా భఇదిసాయో నవలలో 
పతియోగం (Contrast) మూలకంగా ఉన్న తనవారు నిరూపించడం మనం గమనించ 
వచ్చు. ఒకొ్యాకగ- చోట ఒక సన్నివెశంవల్లగాని, కొన్ని మాటలవల్ల గాని ధ్వన్యాత్మ 


dl 


కంగా ఆయా పాతల మసః| పవృ త్తుల్ని స్పృష్షక రిఎచడం మనం న. 
రచయిత తానై నాతల చి త్రవృతుల్ని చెప్పె పద్దతికూ రాడా యిందులో కన్చిసుంది, 


నవలరఠో (పథాన పాత రామడాసు. ఇతడు మాలదాసరి ఈనవల ఈ 
పాతక ఆరంభమై, ఈ పాతతోన ముగుస్తుంది. పంచముడైనా ఉ త్రమగుణ ఖని 
రామరామ దరూ సత్య శొచాల ఆచరణ అతని ఊపిరి, శ్మతువుకై నా అపకారం 
తల పెటనివాడు. శాంత్రిమార్గంలో పంచముల అభ్యున్నతి కోరినవాడు. వంచములే 
యేమి hak అభ్యున్నతిని ఆకాంమీంచినవాడు. వ్య క్రతః ఆ_సికుడు, వేదాల 
తు గరి వారసత్వంగా అనేక కీ ర్రనల్లో, తత్వాల్లో ఉందని వశ్వసించినవాడు. 
భగవంతువి'పె అచంచల విశ్వాసమున్నవాొడు. తన [ప్రియ పు] తుదు యం ఈ. 
చెదరయ్య దౌర్హన్యానికి, ద్‌ నికి బలియెనా ఆ విషయం తెలిసికూడా చొదరయ్య పె 
నింద మోపటాన్నిగాని, |పతికారానికిగాని ఇచ్చగించనివాడు. గురువులన్నాా అచల 
బోధలన్నా ఆత్యంతాస_కి గలవాడు. చౌదరయ్య మోనంచేసి తన యావదా సని 
హరించినా అచే పాప పమని స్మ సవాడు. తమ కుటుంబమీవిభంగా చితికి పో 
నపుడు ధనవంతుల చొర్రన్యాన్ని సహించ లేక యిల్లు వదలి వెంకటడాసు. వెళ్ళినా 
చలించనివాడు, వ జగద పేరుతో వెంకటదాను చేయిసు a దోపిడీలతో 
సంబంధముందని సెటిల్మెంటుతు పంపబదినప్పుడు భార్యా పు తి పత అతో వెళ్ళడా నికి 
వసంతాలు శా తేన సెటిల్మెంట్‌ లో ఫొవరీ, పొలు చేసిన అవమానాల్న, 
అఘాయిత్యాల్ని ఎదిరించిన ధెరుడు. అందుకు వ్యధ చెందిన పౌలు పన్నాగంతో శేసు 
మోపబడి మాలక్ష్మీతొపాటు జై లుకు గంవబిడినపుడు సంతోషంగా వెళ్ళిన సహసశీలి, 
జైల్లో సవేశ పెథముందు జలు అవికారులు దిగంబరునిగా చెయగా మొదట సిగ్గు 
పడ్డా, వెంటన వసిదాలుని మనస్తత్వాన్ని | పనాదించమని కి _వార్డించిసివాడు. 
పై ల్లో ప్రవేశించిన తర్వాత ఒకరాత్రి తోడి ఖైదీ కాముడనేవాడు దూరంనుంచి 
ఉమ్మె సే మొహమ్మిద Po wl a కెంచిత్తు కోపం లేకుడా తుడుచుకొన్న మహా 
జైల్లో తనను పే క పాలన్నీ ఎదుర్కొా9టూ ఒకరోజు తనవుతురాగా నిండుగా 
ఉన్న మూత పాత్రను నె త్రిన పెట్టుకొని మోస్తూ వెళతూ ఉండగా తొణికి శరీర 
మల తా మూత్రంతో పల క దాన్ని చైతం సటాఎచగలిగిన వ్య త్వాన్ని నొధి౦ 
చిన నాధుశీలి. చెంకటదాను పూర్వ చర్మితతోపాటు, పౌలు అఘాయిత్యాన్ని ఎదిరించి 
కృష్తానదిలోదూకి ఆ ఆత్మహత్య చేసికొన్న (పియపు త్రిక జి కో్యతిమరణం, మేనల్లుడు అప్పా 
ay జ్యోతి శవంతో కృప ఏరో దూకి [బాణాలర్బీంచి సహగమనం జేయడం మొద లెని 


ల! 


విషయాలు వెంకటదాసు వల్ల విని తన పూర్వ కుటుంబ స్తితి, ఈనాటిస్టితి స్ఫురణకు నచ్చి 
భేదిల్లాడు. తకె్మాళ్ల జగ్గడ'ే మారుపేరుతో వెంకటదాసు (ప్రభుత్వాన్ని ఎదిరించిన 
సందర్భంలో కాలూ చేయీ పోగొట్టుకొని క్షతగా్యతుడై తామున్న వై లులోకె క్‌ "ని 
రాబడగా అతనికి సేవచయడానితై జే లు అధికారుల ఆదెశానుసారం మాలక్మీతో వెళ్ళి 
నపుడు అతనిస్టితి జూచి మాతృహృదయం |దవించి భరించలేక మాలక్క్మీ మొదటి చూపు 
తోనె అసువులు కోల్పోతుంది. మెరునగదీరుడైన రామదాసు రోదించాడు. పు(తుడు 
వెంకటదచాసు దుస్థితికి వగచాడు. మిక్కిలి దుఃఖించినా, ధైర్యం కోల్పొని రామదాసు 
వెంకటదాను మరణాన్ని జూచి అతని మరణ సమయంలోని మాటలవల్ల వుత్రవాత్స 
లాాన్ని చవిచూచినా ఆనాటితో సర్వసం గపరిత్యాగి అయిసట్లు నిర్తయించుక్‌ న్నాడు, 
మాలపల్లి లొ ఉన్నా, సెటిల్మెంట్‌ లో ఉన్నా, జైలోఉన్నా సర్వమానవ శేయస్సుశై 
పొటుబడిన మహానుభావుడు. తిలక్‌, గాంధి నాయకుల త్యాగంవల్న స్వరాజ్యం 
సాధించబడిన స౧దర్భంలో జై లునుంచి విడుదలై. మాలపల్లి ర రామానాయుడు 
వెంకటయ్యల త్యాగంవల్ల సంగదాసు సంకల్ప్చానుసారంగా స్రాపెంచబడిన విజయ 
కళాశాల అనె గుదకులానికి మహర్షిగా మారిన రామదాసు కులపతిగా నియమించ 
బడతాడు. మాలపల్లె మునిపల్లెగా మారిపోతుంది. ఈ పాతమూలంగా మానవధ్మ్మా 
పరిణామాన్ని మిక్కిలి సున్నితంగా [పదర్శించారు ఉన్నవవారు పంచి మోద్దరణ, 
సర్వమానవాభ్యున్నతి, అవాంస, అనహాయ యోగం, శ్ర|తువుకి సెతం అపకారం 
తల పెట్టకపోవడం, కష్టసహిమ్తుత, దయాసత్యశాచాలనె ఉత్తమ గుణాలను రామ 
దాసులో వివిధ రీతుల చి తించి గాంధమహాత్ముని మన కళ్ళఎదుట పెట్టారు 
ఉన్నవవారు. తమ నవలలో ఇది ధ్వన్యాత్మకంగా |పదర్శించి కృతకృత్యులె నట్లు 


స్పష్టం. 


రామదాసు కుటుంబ యజమానిగా, భ రగా తం(దిగ్కా ఒక పొటినిగా తన 


బాధ్యతల్ని చక్యాగా నిర్వ ర్రించినరీతిని స్పష్టంచేశారు రచయిత , 


రామదాను అన నాణేనికి బొమ్మా బొరుసూ సంగదాస్తు వెంకటదాసు. రామ 
దాసులోని శాంతి, ఆహింసలకు | పతినిధి సంగదాసు. పీడితులు, తౌడితులు అయిన 
అలగా జనాన్ని బాగుపరచాలన్న రామదాసు అంతరాంతరాలో అణిగివున్న కోరికను 
పరిపూర్తి చేసుకోడానికె ధనవంతుల్ని దోచ్చై నా వదలకు సంచి పెట్టాలన్న సత్సంక 
ల్పానికి ఉత్తమ నాయకుడు వెంకటదాసు. సదాశయ సాధనకోసం శాంత్యహింసల 
మూలంగా సంగదాసు ఆత్మబలిదానం చెయ్యగా ర క్షపాతం లేకుండా, హత్యలకు 
అవకాశ మివ్వకు౦డా, ప్రీజన సముదాయం పై అఘాయిత్యాల కవకాశమీయక. 


99 


అసమర్హుడె న దెవుడిపై విశ్వాసంలేక ధనవంతుల్ని దోచి ఎంతోమంది నిరుపేదల్ని 
బాగుచేయడానికై ఆత్మత్యాగం చేసినవాడు వెంకటదాసు. ఈ రెండు విభిన్న దృర్చ 
థాలు రామదాసులో'నే ఉన్నాయి. వా స్తవానికి అలాంటి వె విధ్యాలు వాతల సృషి 
చసన ఉన్నవవారిలోనే ఉన్నాయి. మన మత సం[పదాయాలు, భగవంతుడు మొదలైన 
వాటిపై అచంచల విశ్వాసం కలిగినవాడు సంగదాసు. వాటిని గౌరవిస్తూ నే కర్రలు 
అనే అంత్యజులు పెకి రావాలన్న కోరిక సంగదాసుది. ఇవన్నికాడా అలగా జనాన్ని 
అణచిచేయడానికై ఆదినుంచి ఆచరించిన అ్యగవప్రల అధర్మ వ ర్రనమనీీ వీటని 
ఎదిరించాలనీ విటి కన్నింటికి మూలం కల్పితుడై న భగవంతుడనీ, ఒకపెళ ఉన్నా 
అస మవ్దాడనీ అలా: టి అసమర్దుడెన భగవంతుడు లేకపోవడం మంచిదనీ నమ్మి 
విటన్నింటిని ఎదిరించి అన్నత జ జనసందోహవ పు ఆనందానికి అవసరమెన ఆదికౌలంనాటి 
స్వర్గాన్ని నిర్మించాలన్న కొరిక కలవాడు వెంకటదామ. తల్పి దం డులే నిజమెన పమ 
పూరితమైన భగవత్సష్యరూపులని విశ్వసించినవాడు వెంకటడాసు, ఈ విషయాన్ని 
మరణ సమయంలో స్పషం చేస్తాడు. (పభుత్వం, ధనవంతులు తన విధానాల్ని 
తిరస్క రించినా, విమర్శించినా నిరుబుదలు, మానవతా దృక్పథం గల ఒక కలెక్షప 
న లం స తం(డి రామదాసు అతని వర్తన వివి తమైంవ ఏ అ 
కోవడంలో వెంకటదాసు మానవతావాదం అంచి ఉన్నవవారి మానవతావాశం విళద 
మౌతుంది. కూలీలు కార్మికులు మొద న |శమజీవుల్ని దొస్తున్న జ 
ధనవంతుల ఆగడాల్ని అవిక టడానిక్రై సమ్మెలు కట్టి: చడంలో 3 

సమా వేశంలో (ప్రధాన పా|త వష గంచడంలోనై తే నేమి, అగవర్దు. లొని న్య కులీ" 
|పధానంగా రావానాలుత్న తనవై పు, తన ఊఉ _ 
చేసుకోవడంలోనై తేనేమి కృతకృత్యుడై చౌదరయ్య డొర్టనా 
చేసిన మహాగాంధేయవాది, మానవతా వాది సంగడాసు. పేమభ క్తి అఎపే మధుర 
థ్‌ కియందు విశ్వాసంక లిగె రామానాయునిలో కృష్ణ ష పరమార్ముని గాంచి తాను గోపిక (2, 
అస మురిసిపోయి ఆనం వ పరవశుడైన వాడు సంగదాసు. చెదవరయ్య యింటిలో జ 
గాడై నా,తన ఉత్తమ |(పవర్తనతో యజమానికం టె ఎక్కువ గౌరవాన్ని సంపాదించిన 


వాడు. చౌదరయ్యకు కకూడా అకనిమెడ అమితమైన విశక్వాసము=ది. కాని కూంలు 
స మ్మెకట్టడానికి, పుతుడు రామానాయుడు పంచ మోవ్యమంలొ ఎర కం నోాచతాంత 
సంగదాసే కారణమని నమ్మి వీటన్నింటికి అంతం సంగదాసు అంత మెనని ని నిర్ణయించు 
కొన్న చెదరయ్య కోపాగ్నిలో శలభమై కాలిపోయిన మహాత్యాగధనుడు సంగడాగు* 
సంగదాసు మరశణానంతరమే జీవివచడం ఆర౦భించాడన్న పూర్వ క్ర ల 
అక్షర సత్య౦. 


Sy: 


క 


దరయ్య నవలలో (పతినాయకుడు. ఆనాటి జమీండారులలోని దెర్షిన్యా 
నికి _దౌష్ట్యానికి మోసం, దగాలకు, ధనాకాంక్షకు చక్కటి రూపకల్పన చౌద 
రయ్య. అయినా పుత)ైపేమ, మనవడిపై వాత్సల్యం, భార్య మరణంతో సంచ 
లించి పోవడం, చివరలో తాను గావించిన దుషాగ్రార్యాలకు సశ్చా త్త పుడు కావడం 
మొదలైన గుణాలు కూడా మానవ సహజరితిని ఈ చౌదరయ్య ప్యాతలో చి(తించ 
బడ్డాయి. ఈః వా తకు (పతియోగ (Contrast) రీతిని అతని వు తుడు రామానా 
యుడ్సి (ప్రవేశ పెట్టి ఉన్నవవారు చెదరయ్య దౌబ్లా కన్ని, రామానాయుడి సుగుణ 
సంవ త్రిని ధవిన్యాత్మకంగా స్పష్టం చేశారు. రామానాయుడు మితభాషి. తల్లిదం 
[దుల యెడ భయభక్తులు కలిగిన (పియప్పుతుడు. శ్రీరామునివంటి ఆదర్శవ ౦ తొడు, 
ఏకపత్నీ|వతుడు. “కమలమ్మా సాహుకు ఆజన్మాంతము అపకీ రీ వస్తుందనైనా 
యోచించావు కొవుగదా” అని మాతం అంటాడు మోహనరావుకో కని పోయిన 
కమలమ్మను >” శాంతమ్మ అన్న మారు శేరుకో తమ యింటిలోనే వంటమని 
2 గా కుదిరి సాహు మరణంతో తన పాదాలమీద పడి మరణించిన కమల తన 
కమలేనా * అని ఆశ్చర్యచకితుడై క్షమించిన ఉత్తముడు. పంచముడైనా సంగ 
దాసు యెడ (ప్రగాఢ మె తి పెంపొందించుకొన్న వాడు. తమ మె|తికి చిహ్నాంగా 
“నన్ను మరచిపోకు, మనమే గెలుస్తాం,” అన్న సంగదాను మాటలు తన్ను కల 
ప్‌ పరుస్తండగా నంచమోదకామం కార్మికోద్యమా లకు అంకీత మై సంగదాను 


ఆకెం&ించినే విజయ కళాశాలను చెదరయ్య మరణానంతరం యావదా సి సి సద్విని 
యోగం చేస్తూ మాలపల్లి లో నిర్మించిన మహాత్యాగధనుడు. ఇందుకు చేదోడు 


వాదోడుగా నిల్చిన ధర్మపరుడు అన్న వెంకటయ్య. మాలపలైను మునివలెగా 
మార్చిన ఘనత రామానాయుడిది. 


అమలిన శృంగార మొకవైెపు, మోహ శృంగారం మరోవె!పు ఈ కథలో 
అంతర్హ నంగా [పవె పెట్ట వాడి | పతినిధులుగా రండుజంటల పా(త'లని సృజిందారు 
ఉన్న వవారు, తలి దం(డులు పెళ్లి విషయమె | పసావి సే 


జ్యోతి, అపా దాసులు 
అునీకరించరు. 


శారీరక సంబ౦భంకం'పే హృదతమెన _బమానురాగాలు, మమతా 
మమకారాలు అమలిన మెకాదు; అమరం కూడా అని విశ్వసించి నిరూపించిన వారే 
జ్యోతీ అప్పాదాసులు. 


తమ జీవితాలను సెతం అమరం చేసుకొన్న జంట యిది. 
క్షణిక ను 


భాలకోసమై పండంటి కాపురాన్ని పాడుచేసుకున్న వ్యామోహితమెన మగ 
నాలు కమలమ్మ. మొదటి చూపులోనే ఆకర్షి తుడై లేవదినుకొ నిపోయి చక్కటి 
చిచ్చు పెట్టి అమ్మ అన్నల | పోద్నలంతో మరొ పెళ్ళి చేసుకొన్నా తాను 


సంసారంలో 


99 


చేసిన దోహానికి నిష్కృతి లేక తహతహలాడి తపించి సబర్మతి చేరినా శాంతిని 
పొందలేక క్షయవ్యాధికి లోనై తన దోహాన్ని క్షమించమని రామానాయుడి అడగ 
డానికి తనకు అర్హత లేదని తలంచి తన పాపానికి పాయశ్చి త్రంగా తన ఆ సినంత 
టిని విజయ కళాశాలకు వినియోగించ వలసిందని వీలునామా (వాసి రామానాయుడికీ 
పంపి పాన పరిహారం చేసుకొన్నవాడు మోహనరావు ఇంటి గౌరవాన్ని, భర 
(పేమని, పుత్రవాత్సల్యాన్ని వదలిపెట్టి లేచిపోయిన ఫలితంగా ఘోరమైన స్పోటకా 
నికి గురియై తనవాశ్ళ గుర్తుపట్ట లేనంతగా మారిపోయి శిక్షననుభవించిన కమలమ్మ 
వాతను రచయిత చక్కగా చితించి పాఠకుల సానుభూతికి అర్హు రాలిని గావించడం 
విశేషం. తెలుగు నవలల్లో మగనాలు లేచిపోయే చి|తణకి యిదే మొదలు. ఈ 
జంట చేసిన అకృత్యానికి తగిన కా_సైననుభవించినట్లు చి(తించి, చక్కని నీతిని 
ఉపదేశం చేసి మోహ శృంగారం వలన కలిగిన దుష్ఫలితాల్ని స్పష్టం చేశారు 
రచయిత. 


జీ —_ గ్‌ ఒత్త i ఛం ప అద 

ఉన్నవవారి చై వాతల DOOD [పత్యేకంగా జక స్టన్‌ ఎత అంకం అమ్మై ఘం 
తరత రర కాత సల్మ వాళ్ళ మనః | పవృత్తులు, లోక సహజరీతిని వర్జించి 
తరించారు ఉన్నవవారు. బౌదరయ్య భార్య లక్ష్మమ్మ, రామానాయుడు భార్య 
కమలమ్మ. కమలమ్మ తరి అనంతమ్మ., కమలమ్మ చిన్ననాటి సాహసగ కె లింగ 

(0 న 

బలిజ కోటమ్మ, రామదాసు భార్య మాలకు; రామదాసు కూతురు జ్యోతి; త్‌్గగట 
కోటమ్మ రామదాసు అక్క, సనుబ్బలడి, ముతరాచు ముసలిది, పుల్లస్ప భార్య, 
తల్లి మొదలైన ప్ర ప్యాతల్ని స్రీ సహజరీతిని ఆయా సన్ని వేళాలలో సందర్భ 
చితంగా చి| తించి ఉన్నవవారు ఉత్తమ రచయితగా నిరూపించుకొన్నారు. 


అ(పధాన పా(తలను గురించి రూడా మనమిసుదర్భంలో చెప్పుకోవడం 
సముచితం. పసిపిల్ల వాడి హృదయం సాహు పాత్ర ద్వారాను, సెంటిల్మెంట్ల లో, 
aa) cc? 
జె ళ్ళలో అనేక వ్య కలో పధానంగా పుల ప్ప, కామానాయుడు మొదలె న ఆప 
o wD C7 ళా మ్న్‌ 
ధాన వాతల (Minor characters) వాధాన్యాన్ని చితించడం గమనించవచ్చు. 


ఇలాంటి వైవిధ్యంతో కూడిన సజీవ పా్యాత చిత్రణ ఉన్నవవారు చెయ్యడం 
మూలాన్న మాలపల్లి ఈ నాటికీ నిలిచివుంది. ఏనాటికీ నిలిచివుంటుంది ఇత్ర 
వృత్త స్వీకరణంలో, కథాకభనంలో, సన్ని వేశ కల్పనలో, సంఘటనలు నమకూర్చ 


98 


డంలో, పా(తల్ని చిితించడంలొ, సంభాషణాచాతువ్యుంలా తమ (పతిభా, (పాపి 


ప డె జ ఇదు ఇద గ క న జి 
శ కన్ని (ప్రకటించి తెలుగులో ఉర్రమ నవలాకారుడుగా ప్ర ద్ధి తెక్కారు ఉన్నవ 


పంచముల అభ్యున్నతి అనే | పధానాశయం౦కో ఉన్నవవారు గాంధీ దృక్చ 
తరరో నడచి. నవలా రచనతోను సఫలికృత మనోరధు లయ్యారనడం సత్యం, 
ఏము కి కలిగించడమొక్క'పే కాదు మహాత్ముని ధ్యయం. 
సమాజంలో ఆర్షికమైన సమానత్వాన్ని నెలకొల్పి, మానవులందరు సోదరులు అనే 
ధావాన్ని నిత్య జీవనంలో సాధించడమే ఆయన ఆదర్శం. అది కేవలం సామూ 
హొకక్రైన ఉద్యమంగాన కాదు. వ్యక్తిగా మానవునిలో వచ్చే మార్చుకూడా 
నాధించవలసిన ఆదర్శం* మానవధర్మ పరిణామం బహిరంతరాల్లో రెరడు -ఏదొతలో 
జరుగవలసిందె. సంఘ సంస్కరణ, రాజకీయమైన విప్పవము సాధించగలిగిసవి 
పరిస్టిత్రులలో మార్చు; నై తికంగ్కా ఆధ్యాత్మికంగా వ్య క్రై దృక్పథంలో రావలసిన 
౭ ఆంతరంగిక మన మార్పు. ఈ రెండింటిలో దెన్ని ఉపెచంచినా ఆశయ 
సెద్ధి కలుగదు. _ రెండేంటిమీదా దృష్టి నిలిపి దారి చూపడమే గాంధీజీ విశిషత,” 
ఆని గాంధీజీ ఆదర్శాన్ని, దాని విశిషతని తెలిపి “సం్యపదాయంలోని మేలు కీళ్ళని 


లీ 


విచకీంచి, వ్య కికీ సమాజానికీ గల సంబంధాన్ని అవగాహన చేసుకొని నిత్య 


ర్చ దృక్పథం మాలపల్లి నవలలో కనిపిసుంది. గాంధీగారి దృక్పథానికి 
దర్శణ ము మాలసల్లి నవల.” అంటూ చక్కగా వివరించారు ఆర్‌. యస్‌, 
సుదర్శనం గారు. 


ఆయా సంద ర్భాల్లో _పసకాను | పస కంగా ఇతివృ త్తంలొ పొ(త చిత 
ణలో ఉన్నవవార గాందీజీ (పభావానికి లోనై అతని ఆవర్శాన్ని ఎలా |పస్సుటం 
చేశారో ప్రివరించాను. రామదాసు ముమ్మూ రులా గాంధిజీయే. సంగదాసు పంచ 
మోద్యమంలోో, కూలిల, కార్మికులు అణగారిన జనుల ఆభ్యున్నతికె పాటువడుతూ 
(వానాలర్పించడంలోను గాంధీ దృక్పథం స్పష్టం. ఈ రెండు పాతలద్యారా 
hi దృక్పథాన్ని ఉన్నవవారు స్పష్షం చేశారు. రామదాను ఉతమ వ్య $త్వానికి 
ల నై సెటిల్మెంటుల్తో జెలులో ఎంతోమంది సన్మార్గ వ _ర్రనలు కావడమే కాదు, 


d1 


రామనాసు కుటుంబం చితికి పోవడానికి చొదరయ్యకు సాధనంగా ఉపకరించిస 
బితులమారి పంతులు చివరికి సన్మార్గ వ గనుడు కావడం విశేషం. మాలపలి ముని 
మప) క్‌ 7D గా 
పలతెగా మారడం, విజయ కళాశాల సావన సంగవిజయ౦ కావడంలో గాంది 
cn 

క అచ సహ యు 
దృక్పథం RE కుం ది 


“న్ని కారణాలవల్ల యో నవల (మాలపల్లి) తెలుగులోని గాంచేయ సాపా 
త్యంలో మణిపూన అనిపించుకొన్నది. కాని ఇంత ఉత్య్భాష్టమైన గాంధేయ రచ 
సల ఎక్కడా గాందీజీ పేరైనా ఉటంకించబడ లేదు. అందువల్ల దీని ఆధిక్యత 
యినువముడించింది.” అని మొదలి నాగభూషణ శర్శగారు అన్నారు. కాస్‌ 
గాంద్‌జ్లీ పేరు నవలలో అనెక పర్యాయాలు ఉటంకించబవ్‌ ఉంది, గారిది దృక్పథం 
నవల అంతటా ధ్వన్యాత్మ కంగా చి|తిత మై ఉండడము గాదు సుమారు పన్నెండు 
సదమూడు మార్లు గాంధీజీ నామం నవలలో స్పష్టంగా పేర్కొనబడి ఉండడం 


గమనించగలం సూత్మంగా పరిశీలి సె. 
woman) 
సాంస్కృతిక వార సత ౪౦ 


గాందీబీ దృక్చథానికి అనుగు ణ మైన సాంస్కృతిక వారసత్వాన్ని చితం 
చక్కగా ధ్వన్యాత్మకంగా నవలలో ఉన్నవవారు పొందుపరచడం మరో విశేషం, ఈ 
సనాంస్క్భాతిక వారసత్వాన్ని రెండు విధాలుగా వివరించారు, ఇతివృ తంలో, 
పాత్రలో ఇది స్పషమవుఠుంది. వేదవిద్య, వేదవిజ్రానం, భ క్రీ, మొదలై నవన్నీ 
౧౧ రు లై షు: ర 
అ|గవరుల సొ త్తని విరవీగవలసిన పని లేదంటూ సామాన్యజనుల వాడుకలోని 
5 Tat 
తత్వాల్లో, క్రి రనల్లో ఇవన్నీ యిమిచీవుండి తకుగావ కులాలవారికి సైతం సంక 
"ఇనా 0 00 రా 
మించాయన్న విషయాన్ని అనేకరితుల రామదాసు సంగదాసు, బుచ్చయ్య మొద 
లెన వారి మతచర్చలో, అచల బోధలో (పేమ భక్షి తత్వంలో వివరించారు 
ఉన్నవవారు. అందుకే “ఆర్య విజ్ఞానం అఎదరి సొమ్ము” (మాలపల్లి _పు168.. 
178) అని స్పష్టం చేశారు. ఇది అనాదినుంచి ఆనుస్యూతంగా వసూన్న పరిణామ 
C అల 
రితి అని తెలుస్తుంది. చదువు వేరు సంస్కారం వేరు. రామదాసు కుటుంబం 
మాలదాసరి కుటుంబానికి చెందింది. రామదానుగాని అతని కుటుంబసభ్యులు గాని 
పెద్ద చదువులు చదివినవారు కారు. కానీ త౦(డివల్ల సంతానం వారసత్టంగా 
ఈ విజానాన్ని పొందుతున్నటు, మానవ ధర్మ పరిణామరితిని స్పషం గావించడం 
ఠా (09 దం జ 
చూడగలం. మత చర్చలో, భగవంతుని ఉనికిని గూర్చిన విషయంలొ రామ 
దాసుతో పాటు సంగదాన్సు జ్యోతి చివరికి అతని మేన బ్లుడు అప్పాదాను హేతు 


38 


బద్దంగా మాట్లాడటం మనకు ఆశ్చర్యం కలిగి స్తుంది. వెంకటదాసు పళ్ళందరితో 
అంగీకరించక పోయినా వాటిని ఖండించడంలో తన వాదాన్ని సాసించడానికి 
యత్నించడంలో ఈ వారసత్వం గోచరిస్తుంది. ఈ విషయాన్ని కాశినౌధుని 
నాగేశ్వరరావు పంతులుగారు “సంస్థాత పాండిత్యము చెశ్య పాండిత్య సరిళాము 
మును పొందినది. సంసగ్ట్బాత వేదాంత సూత్రములు తెలుగు కీ ర్రనల రికా 
మమును పొందినవి. వైదిక కర్మకాండ, వేదాంత భక్తి సరిణామమును పొంది 
నది. రామానుజ, బస వేశ్వరాదుల భక్ర్‌మార్షము (పజాజీవనమందు లినమెనది. 
భకులన్ని కులములందును |[పపత్తిని బడసిరి. వేదాంత విజ్ఞాన మన్నికులముల 
వారికిని సమాన స్వత్య మైనది. రాజులు మారినను రాజ్యములు పోయినను, 
మతములంతరించినను, (గ్రామసీమ లందు | వజాసాహిత్య జీవనము నిమోోన్నతము 
లకు పాలై నను ఏికాసవంతమగుచున్న విధమును “మాలపల్లి ” సరసముగ వర్తించు 
చున్నది,” అనీ చక్కగా విశెషణ గావించారు. ఇలాగా సాంస్కాతిక వార 
సత్వం అనేక రీతుల మాలపల్లిలో స్పష్టమవుతుంది, 


భాష ౬ ₹లి 


తెలుగు నవలల్లో వాడుకభాషను (ప్రయోగించిన మొదటి పెద్దగవల మాలపల్లి. 
ఇందులో ఉన్నవ వాత. |పథధానంగా గుంటూరు మండలంలోని మెట్ట (పాంతానికి 
సంబంధించిన మాండలికాన్ని ఉపయోగించారు. వాస్తవానికి యిందులో 
అనేక మండలికాలున్నా మెట్ట! పాంతానికి చెందిన మాండలికమే | పాధాన్యం వహి 
సు ౦ది. వ కొన్నితప్ప ఈ మాండలిక పదాలు పాఠకుని అర్హావ గతికి అవరోధాలు 
కావు, ఇది దీనిలోవున్న (ప్రత్యెక విశిష్టత. ఆనాడు నామాన్య పజల వాడుకలోఉన్న 
భాషనే ఉన్నవవారు (ప్రయోగించారు. సామాన్య [పజలలొ తానొకడె సదవగాహాన 
చేసికొన్న రచయిత గనుకనే ఆలాంటి వాడుకభాషని | పయోగించగలిగారు. తమ 
రచన అందరికీ అందుబాటులో ఉ౦డాలన్నదే వారి ఆకాంక్ష. కేవలం పండితుల్ని 
ఆనందింపజేయడానికై తే (గాంధికంలో వాసిఉండేవారు.. మూర నజల్లో చెతన్యం 
తీసుకరావడమే తమ ధ్యేయం. అందుకే వాడుకభాషని వాడుకచేశారు. చక్కటి 
తెలుగుపలుకు బళ్ళు, సందర్భొచిత మైన సామెతలు, తమ వాడుక భాషకు నిండు 
దనాన్ని సంతరింవజేశాయి. ఇది వాడుకభాష గనుక వ్యాకరణానికి ఒదగని వెరి 
సమాసాలెన్నో ఉన్నాయి. వాటిని స్పష్టారతకొరకే పయోగం చేశారుగాని మరింత 
కి షతకోసం వాడలేదు, అనాటి వాడుకలోని ఇంగ్లీష్కు హిందీ, ఉర్దూ మొదలైన 
అనేక దేశ్యతర పదాలు |పయోగం చేయడంకూడా వారికి భాషమీదగల అధికారాన్ని 


99 


స్పష్టం చేస్తుంది. మాలపల్లి నవలలోని ఆనాటి గుంటూరు మారిడలికాల్లో చాలావరకు 
ఈనాటికీ రాయలసీమలో వాడుకలో ఉన్నాయి. అంే పూర్వపూర్వం మన తెలుగు 
భాష తెలుగు నాడంతటా సమానంగా ఉండి వుండవచ్చుననడానికి అవకాశముంది, 
అలాంటి వాడుకలు కొన్ని ఈనాడు గుంటూరు మండలంలో లు దమయ్యాయంచ 
ఆశ్చర్యంలేదు. ఆధునిక కాలంలో అత్యధికంగా పరిణామం చెందడమే దీనికి 
కారణం. 

ఉన్నవ వారి భాషా, శైలి అన్నిచొట్ల ఒశేపద్దతిలోనుండవు. సందర్శ్భో 
చితంగా పలువిధాలుగా ఉంటుంది. జొన్నచెను వర్తించే భాషకి, ఉదయసంధ్యలొ 
మాలపల్లి వర్తించే భాషకి, వ్య క్తి వర్తన, దెవాలయ వర్తనచే సే భాషకి మతం, (పేమ 
భక్రి, | పమ, మోహం, శృంగారం మొదలైనవాటి వర్షనలో పయోగించిన భాషకి, 
సామాన్య సంభాషణల్లో వాడిన భాషకి, రకరకాల స్త్రీలు మాట్లాడ భాషకి తేడాలుండి 
ఉన్నవ వారి శెలివినా న్యాసం సంద రో్ఫోచిత మై, రసభావాల కనుగుణంగా చక గా కొన 
సాగి ఇంత పెద నవల లో మూరి కట్ట నట్లు స్పష్టమొతూంది. భాషలో, శై లిలో 
యిలాంటి వె విధ్యం లేకపోతే. పాఠకుల మనస్సుల్ని ఆకట్టుకొని ఆనందింపజెసి 
తత్ర వి చిన్నపిల్లల భాషకి, సాయబుల భాషకి, ఫాదరీల భాషకి మామూలు 
తెలుగువాళ్ళ వాడుక భా షకిగల తేడ్రాలన్నీ ఈ నవలలో మసం చూడవచ్చు. మాలపల్రి 
నవలలోని భాషలపై, వ్‌ 5 పె పరిశోధన జరగవలసిన ఆవసరం ఎంతే నొ ఉంది. 
ఏమ ర్న లు 

ఇంత చక్క-టి నవలపై కొన్ని విమర్శలు రావడంలో ఆశ్చర్య మెమీ లేదు. 
ఇందులోని రామానాయుడు భా ర్య కమల భ రను, పు తుడు సాహూను వవలి పెట్టి 
మోహగరావుతో లేచిపోయి తరువాత విరూపయె వచ్చి చౌదరయ్య యింట్లో పరిక తెగా 
కుదిరి సాహూ సేవలో ఉండి వాడి మరణంతో భ రతమాభిక్షను 'అర్థించి మర 
ణీ సుంది. సమంగా యిలాంటిదే అంగ్గంలో సంక హెసివుడ్‌ New “ఈస్‌ 
లిన్‌” కథ. ఈ కథా పభావం దీనిపై 'ఉన్నట్లు వివరించారు డ్రా॥ 5 త్తపల్సి వీరభ|ద 
రావుగారు మరి ఉన్నవ వారు ఈస్‌లిన్‌ కథ చదివివున్నారెమో మనకు తెలియదు. 


అయినా ఈ కథ పెద్దదై న మాలపల్లి నవలలో ఇమిడిపోయి స్వతం|త రచనలాగే 
ఉంది, 


ఇందులో కమ్యూనిజం లేదంటూ త క్కైళ్ళ జగ్గడు చే స్తున్న “ధర్మ కన్నాలు 
రాబిన్‌ హుడ్‌ను జ్ఞాపక ంచేసాయిగాని కమ్యూనిస్లును కము, ఆదికొలంసనాటి సాభాత, 
సమానత్వాలు అచ్చుకు మచ్చుగా కమ్యూనిజానికి నప్పవు్క” అని కే. వి, రమణారెడ్డి 
గారి వాదం. వెంకటదాసు పా(తద్యారా యధాత్రధంగా కమ్యూనిజాన్ని ప్రవేశ పెట్టారు, 


న, 
pert | 
గ ell 


gaya tT? 
Ala He DED. 


ఉన్నవ వారు అనడం కుదరకపోవచ్చు. కాని కమూూనిజానికి సంబంధించిన 
అవగాహనమా తం ఉన్నవవారికుంది. అందుకే సం పదాయాలపె తిరుగుబాటు, 
ధనవంతులదొపిడి, దానివలన సంపాదించిన ధనం వీదలకు పంచి పెటడం, దేవుడి పె 
విశ్వాసం లేకపోవడం మొదలైన లక్షణాల్ని వెంకటడాసు పా|తలో నిరూపించిన 
ఉన్నవ వారికి ఆ అవగాహన ఉందని చెప్పవచ్చు. చివరికి రామడాసచేత సెత 
“సది చాలా కొ తనాటకం. సి నాటక నియమాలు కూడా వెరే. కొ తసంథా కొకా)_వు. 
నెను మామూలుడారిని పోయినవాణ్లి. సరి మార్షంకాద ని చెప్ప లేను గాని అంతా అవలం 


0 


అజాయ) 


క ఎట్లా ఉంటుందో చూడాల. నీ మార్గం నీయమబద్దంమటుకు అవును. ఆ నియమ 
ములు చాలా ఉత్కషమెనవని, అమలులో పెటడము కషమేమోసగని చాలామందికి 
చ్‌ జట్‌ క్‌ 
ఆనుమానం,” అని అనిపించడంలో యిది స్సషమౌ తుంది, 
ఢి 

మాలపల్లి నవలలో నాలుగోభాగం తర్వాత ఎప్పుడో రాశారని, అందువల్ల న 
అతికించినట్లుగా ఉందని ఒక వాదం, ఇది సముచితంకాదు. పూర్తినవల జైల్లోనే 
రచించినట్లు ఖచ్చితమైన సాక్ష్యముంది. 

రామదాసు జై లుజీవిత విపుల వరన పాఠకునికి విసుగు కల్పిస్తుంది, కధా 
గమనానికి అడంకి అవుతుందని మరో వాదం. కాని ఈ విపుల వర్ష న లేకపో తే 

(శ 
రామదాసు పా(తోస్మీలన సార్హక్యం వహిందచిఉండెది కాదు. ఆ పాత [క్రమ పరిణతికి 
డు 

యిది ఉపకరించింది. 

సకలతో ని చివరి కౌగంలొ. 10, 17, 18 (పకరణాలలో స్వరాజ్యం వచ్చిసట్లు 
చితించడంకూడా సముచితం కాదని ఇంకో వాదం. కానీ 1822 లో జైలులో ఉంటూ 
ఉన్నవ నారు 1947 లో వచ్చే స్వరాజ్యాన్ని భావించిన ఉత్తమ (ప్రతిభా సంపన్నులు. 

కక ఒక్కసమస్యా కథావ సువుకాదు, ఆంధదెశాన్ని ఈనాడు బాధిస్తూన్న 
సమస్యలన్నీకూడా మాలపర్లికి కథావ స్తువులే. 

“ఇన్ని మాటలెందుకు పంతులుగారి మాలపల్లి ఒక చిన్న ఎత్తున ఆంధ దేశ 
(వత్యక్ష జగత్తు” అన్నారు (శ్రీనివాస శిరోమణిగారు. 

ఇలాంటి ఉన్నవ వారి ఉ తమమెసన మాలపల్లి సతు: భారి నత రుత 
త్యుత్సవాల సందర్భంగా తెలుగువారికందరికీ చౌకధరకందించి మళ్ళిమళ్ళి చది పెట్టు 
అని తన్మూలకంగా ఉన్నవవారి సదాక యాల్ని సదవగాహనసనచేసుకొనే అవకాశం 
కల్పించే బాధ్యతని ఆం| ధపదెళ్‌ సాహిత్య అకాడమి స్వీకరి సుందని ఆళి సున్నాను. 


sm యో 


